సూర్య శతకము 


సూర్యశతకము 


(మయూర మహాకవి సంస్కృత మూలమునకు తెలుగు అనువాదము) 


మహాకవి దాసు శ్రీరాములు 


వ 
de 


:: ప్రకాశకులు :: 
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి 
3-4-885/4, బర్కత్‌ పురా, హైద్రాబాదు-27 


శ్రీ 


ఆలో 


సూర్యశతకము 


(మయూర మహాకవి సంస్కృత మూలమునకు తెలుగు అనువాదము) 


మహాకవి దాసు శ్రీరాములు 


wy // Fs 


నై క 
రన నన 


“హా 
లా. 
నానిని. -_— 
లా — ర 
rr ల 
న మా 
ల ననన. 


:: ప్రకాశకులు :: 
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి 
3-4-885/4, బర్కత్‌ పురా, హైద్రాబాదు-27 


ప్రథమ ముద్రణ - 1902 
ద్వితీయ ముద్రణ - 1979 
300 ప్రతులు 


సర్వస్వామ్యసంకలితము 


ప్రతులకు: 

మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి 
వాణీసదనము 3-4-885/8, 
బర్కత్‌పురా, హైదరాబాదు - 27. 


వెల: రూ.4-00 


ముద్రణ: 
శ్రీమా ధ వి ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
కుత్చిగుడ, హైదరాబాదు - 27. 


భి. నాలు. "జు 


72 7D ము 
మహాకవి దాసు శ్రీరాములు 
1846-1908. 


నివేదనము 


గ్రంథకర్త శ్రీ దాసు శ్రీరాములుగారు క్రీ. శ. 18వ శతాట్టి ఉత్తరార్థమున తెలుగుదేశమున 
జీవించి, ఆంధ్ర సాహిత్యమును తమ అమూల్యమైన రచనలచే అలంకరించిన మహాకవి. 
శ్రీరామకవి కవితావ్యవసాయము శ్రీనాథకవి వలె పండ్రెండవయేటనే ప్రారంభమైనది. 
శతకములు, ప్రబంధములు, పురాణములు, నాటకములు, శాస్త గ్రంథములు - ఇట్టెన్నో 
ప్రక్రియలలో వారు రచనలు గావించియుండిరి.  శ్రీరామకేపేంద్రుల కృతులిప్పుడు 
పాఠకలోకమున కందుబాటులో లేవు. వానిని పునర్ముదించి ప్ర పజలకందించు దృష్టితో, దాసు 
వంశము నందు జన్మించి ఆ మహాకవియశస్సును వారసత్వముగా ననుభవించుచున్న 
మేమందరము కలిసి "మహాకవి దాసు శ్రీ రాములు స్మారకసమితి"ని హైదరా బాదులో 
1978వ సం॥ డిసెంబరునెలలో స్థాపించితిమి. 


మా ప్రచురణ కార్యక్రమములో మొదటిది తెలుగువారి నాటి యాచార 
వ్యవహారములను దెలియుట కుపకరించు .వద్య గ్ర గ్రంథము “తెలుగు నాడు." రెండవది వారి 
వచనకృతి "అభినవ గద్మ ప్రబంధము." ఈ గ్రంథము విశ్వ విద్యాలయపరీక్షలకొజకే 
ప్రత్యేకముగా రచితమైననూ, ఆ కాలమునందలి వచన గ్రంథ రచనావిధానము ననుసరించి 
విద్యార్థులకేగాక విద్వాంసులకుగూడ నుపయుక్త మగునట్లు రచింపబడినది. తదుపరి వారి 
జయంతి సంచిక 1975 లో ప్రఖ్యాత రచయితల వ్యాసములతో 'ప్రపంచ 
తెలుగుమహాసభల' సందర్భములో ప్రచురించితిమి. ఆంధ్రదేశములో ఆనన్మోమైన 
ప్రాశస్త్యము పొంది గ్రంథ కర్తకు 'మహాకవి' యను బిరుదమును సమకూర్చిన "శ్రీ 
దేవీభాగవతము"ను గతసంవత్సరము ముద్రించి ప్రచురించగల్లిన సుకృతము మా సమితికి 
కలిగినది. 


మయూరకవి సంస్కృతమున రచించిన సూర్యశతకము తెలుగు అను వాదము 
శ్రీరాములుగారు గావించి, 1902 సం॥లో ప్రచురించిరి. కళాప్రపూర్ణ శ్రీ నిడుదవోలు 
వేంకటరావుగారు వ్రాసి యిచ్చిన తాత్సర్యసహితముగా ఈ పర్యాయము | సూర్యశతకమును 
ప్రచురించుచున్నాము. పద్యములకు సులభ శైలిలో తాత్పర్యము వ్రాసి యిచ్చినందుకు 
వారికి మా సమితి కృతజ్ఞతలు. ఈగ్రంథమున ముద్రణాస్థాలిత్యములు లేకుండునటుల 
సరిచూచిన డాక్టరు జి.వి. సుబ్రహ్మణ్యంగారికి మా కృతజ్ఞతాభీవందనములు. 


హైద్రాబాద్‌ 
దాను పద్మనాభరావు 


17-10-1979 
అధ్యక్షుడు 


మహాకవి దాను శ్రీరాములు స్మారక సమితి. 


పీఠిక 

ఈ ఆంధ్ర సూర్యశతకమునకు మూలము సంస్కృతమున మయూర మహికవి 
రచించిన సూర్యస్తుతి పరమగు శతకము[1]. అతిభయంకర మగు కుష్టు రోగముచే, దేహ 
మనసియున్న సమయమున ననవద్యమగు భక్తిప్రపత్తులతో సూర్యుని స్తుతించి, 
తనరోగమును బాపుకొనిన మయూరుడు, కవిత్వము సరా దింత మహత్త్వమున్నదని 
ప్రథమముగా లోకమునకు చాటినాడు. ఆతడు క్రీ. శ. 620 ప్రాంతమువాడు-ఈ పదమూడు 
శతాబ్దులనుండియు, సంస్కృత సాహితీ ప్రపంచమున? -నాడును నేడును ప్రసిద్ధుడై 
యున్నవాడు. 


మయూర కవివాగ్గుంభన మతిపౌఢమైనది - ఈ సూర్యశతకము కావ్య ప్రశస్తిని 
బడసినది- ఆనందవర్థనుడు మొదలుగా నాలంకారికు లెల్లడను దీని నుండి 
యుదాహరించిరి. దీనికి పదునాలుగు వ్యాఖ్యలున్న పన్నచో దీని విశిష్టత తేటపడగలదు- 
ఇది ఖండాంతర భాషలలోను పరివర్తిత మైనది. 


భారత వర్గమున, తక్కిన ప్రా ప్రాంతముల కన్న ఆంధ్రదేశమున ని సూర్యశతకము ప్ర ప్రచుర 
ప్రచారము బడిసినది. దీని వ్యాఖ్యాతలలో మువ్వు రాంధ్రులు- దీనిని ననుసరించి, 


మో 


సంస్కృతమున - వారణాసి ధర్శసూరి, లింగ కవి, చదలువాడ సుందరరామ శాస్త్రి - 
స్రగ్ధరావృత్తములతో శతకములు రచించిరి. సుప్రసిద్ధాంధ్ర దేశీయాలంకారికుడు, జగన్నాథ 
పండితరాయలు - సుధాలహరి దీనిననుసరించి స్రగ్ధరిలలోనే రచించెను. 


1. సూర్యశతకము - తెలుగు కవులు 


మయూర కవి సూర్యశతకమును తొలుత తెలుగువారికి పరిచయము చేసినవాడు 
శ్రీనాథమహాకవి. అతడు కాశీఖండమున 15 శ్లోకములను నాంధ్రీకరించినాడు. భీమ 
ఖండమున శివరాత్రి మాహాత్మ్యమున మరి రెండు “శ్లోకములను తెనుగు చేసినాడు. విశేష 
మేమనగా, సంస్కృతమున, మయూరకవి రచన యెంత ప్రాఢమో, తెలుగున 
శ్రీనాథమహాకవి రచన - అంత ప్రొఢముగా సాగినది. 


2. సంపూర్ణానువాదములు 


అద్యతన కాలమున - క్రి శ. 1893 నుండియు తెలుగున సంపూర్ణానువాదములు 
ప్రారంభమైనవి. ఈ క్రిందివారి యనువాదములు లభ్యమగుచున్నవి. 


1. ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి గారు (1893) 
2. వడ్డాది సుబ్బారాయుడుగారు--(1899) 
3. దాసు శ్రీరాములుగారు 

4. యామిజాల పద్మనాభస్వామిగారు 

5. చదలువాడ జయరామ శాస్త్రిగారు 

6. నేమాని సూర్యప్రకాశకవిగారు 


వానిలో మూడవది యగు - దాసు శ్రీరామ కవీంద్రుని యనువాద విధానమును గూర్చి 
యీ పీఠికలో వివరించుచున్నాను. 


ఈ యనువాదము క్రి శ, 1902లో ప్రకటితమైనది కాబట్టి సూర శతకానువాదములలో 
మూడవది. శ్రీరామకవిగారును, పై రెండనువాదములు పరిశీలించియే, తాము తిరిగి దీని 
ననువదించుటకు పూనుకొనిరి. వ్యాసమూర్తి శాస్త్రిగారు, గొప్ప సంస్కృతపండితులగుటచే, 
వారియనువాదము తెనుగు కాకపోయినది- వడ్డోది సుబ్బారాయడు గారు, సహజముగా 
కవులగుటచేత, సంస్కృత మూలమున గల గంభీరార్థములు తెలుగులోనికి రాలేదు- 
అందువలన శ్రీరామకవిగారు సూర్యశతకమే గాక, వ్యాఖ్యానములను పరిశీలించి మయూర 
కవి కృతిని పూర్వరీతిగా- అనువాదములు గాక-తెనుగు గావించిరి. 


మహా గంభీరమైన మయూరకవి భావములను తెలుగువారికి తేటతెల్లము గావించిన 
యశస్సు, మయూర శతకానువాదకులలో నొక్క శ్రీరాములు గారికే దక్కినది. వా రెట్లు 
మూలక్లోకములను తెలుగు చేసినారో చూపుటకు ప్రథమ శ్లోకానువాదములను 
నిచ్చుచున్నాను. 


"జంభారతీభకుంభో, ద్భవ దధతం సాంద్రసిందూరరేణుం 
రక్తస్సిక్తా ఇవమైరుదయ గిరితటే ధాతుధారాద్రవన్య 
ఆయాంత్యాతుల్య కాలం కమలవనరుచే వారుణావిభూతై 
ర్ఫూయాసుర్భానయంతో భువన మభినవాభానవో భానవీయాః 


వసురాయడు: 


శ్రీజంభారికరింద్ర కుంభయుగలీ సిందూర శుంభద్రజో 
రాజవ్యాప్తినొ, ప్రాగహార్యతట నిర్యద్ధాతు ధారాద్రవ 
స్రాజస్రార్దుతనో, సరోద్దమ సరోజాభాప్తినో పొల్పు ్స తత్‌ 
భ్రాజన్నవ్యజగద్విభాసే ఫ ఘృణు వైశ్యర్యంబు మీ కిచ్చుతన్‌. 


తూర్పుదిక్కున కధిపతియగు ఇంద్రునియైరావతము కుంభముల నుంచిన సిందూర 
రేణువులవలెను, ఉదయగిరి నుండి స్రవించుచున్న జేగురు ధారల వలెను, కమలవనము 
నుండి ప్రకాశమానమగు శోణకాంతివలెను నొప్పు నెఖునైన సూర్యకిరణములు మీకు 
శ్రేయస్సుల నిచ్చుగాక - అని తాత్సర్యము. 


పై వసురాయనిపద్యమంతయు సంస్కృతభాషామయము- మూలమువలె మనకు 
తెలుగులో నున్నను నర్థము కాదు-అర్థము కాకపోవుట సరికదా, మూలముకన్న కొన్ని 
యధికముగా, నర్థస్ఫోరక్‌ముగాని పదములు యతిప్రాన నిర్బ్వంధమువలన ప్రయుక్తము 
లైనవి. 


వ్యాసమూర్తి శాస్తి గారు: 
చ. తొలుదెస హ త్తికుంభములం దోరపు( జెందిరపుం న్రజంబునన్‌ 
ఐలె నుదయాద్రి సానువుల భాసిలు జేగురు టేటివెల్లువన్‌ 


బలె నపు చొప్పు నంబుజనిభంబలె నెట్టని డాలు మీజు వే 
వెలుంగు వెలుంగు మీకు శుభవృద్ధి నిరామయసిద్ధిం జేయుతన్‌. 


ఇందు తెలుగు పదము లున్నను - మూలమున నున్న పదస్వారస్యము లేదు. 
మూలమున జంభారాతీభకుంఠము ప్రత్యేకముగా వ్ర ప్రారంభముననే చెప్పబడినది - ఆపద 
విశిష్టత యిందు లేదు - 'తొలు దెసహత్తి' కుంభము-అనగా తూర్పుదిక్కున గల యేనుగ - 
అని యర్థము వచ్చును. కానీ జంభారాతిని తొలుత తెలుపుటలో విశేషమున్నది. అతడు 


తూర్పుదిక్కున కధిపతి-స్వర్గమునకు నధిపతి-ఆతడు - సూర్యుని వలె వ్రాతకాలమున 
నైరావతము నెక్కి బయలువెడలును-- ఐరావతము తెల్లనిదికావున సెందూరరేఖలు 
స్పష్టముగా భాసించును--ఇంద్రుడు సూర్యునివలె వైదిక వాజ్మయమున ప్రస్తుతుడు-కవిత 
సులక్షణముగా నున్నదిగాని సరసముగా లేదు. ప్రస్తుతానువాదము - చూడుడు. 


శా.జేజేరాయని కుంభి కుంభగతమౌ సిందూరముల్‌ తాల్పియో 
యోజం జేగురుకాంతు లయ్యుదయ శై లోపాంతమం దంటియో 
రాజీపప్రభ లేకకాలమున ప్రారంభించియో యెట్టనై 
తేజుల్‌ ( గ్రమ్ము నవార్కఖాను లిడు నెంతే మీకు “నైశ్వర్యముల్‌. 


ఇందు మూలమునందలి ప్రతిపదము తెలుగులో నర్ధన్ఫురణతో నిలిచి, మనకు 
మూలశ్లోక భావము చక్కగా వివృతమై స్వతంత్ర రచనవలె భాసిల్లుచున్నది. మన ప్రాచిన 
కవులు సంస్కృత శ్లోకానువాదము చెసినప్పు డే పద్ధతి నవలంబించి, దానిని 'తెనుగు'గా 
చేసిరో శ్రీరామీలుగారు నాపథకమునే యనుసరించిరి. పై పై పద్యమువలన శ్రీరాములు గారి 
యనువాదమున 


1. ప్రథమ విశిష్టత- తెనుగు దనము. 
2. రెండవది-భావవివృతి 


మూలమున శ్లేషాద్యలంకారములతో నున్న భావములను తెలుగున విశదము 
చేయుట యిందలి మజియొక విశేషము. ఈ సందర్భమున వ్యాసమూర్తి శాస్త్రిగారి, శ్రీరామ 
కవిగారి యనువాద విధానములను చూపిన పై యనువాదరితి స ుష్టపడును. 


దత్తానందాః ప్రజానాం సముచిత సమయాకృష్ణసృష్టైః పయోభిః 
పూర్వాహ్నే విప్రకిర్ణా దిశిదిశి విరమ త్యహ్ని సంహారభాజః 
దీప్తాంశో దీర దుఃఖ ప్రభవభయభయోదన్య దుత్తార నావో 
గావోవః పొవనానాం పరమ పరిమితం ప్రీతి ముత్సాదయంతు. 


ఈ శ్లోకమున శ్లేషోపము. 
సూర్యకిరణ పక్షము ధేనుపరము 
పయోభి:-జలము పాలు 
సముచిత సమయం-ప్రాతఃకాలము వర్షాదికాలములయందు 
పూర్వాష్టీ విప్రకిర్ణా-మధ్యాహ్నమున మధ్యాహ్నము మేతకు బోవును 
చెదరిపోవును 


సంహారరాజః-ఉపసంహృతి బొందును సాయంకాలము ఇండ్లకు చేరుకొనును. 
సూర్యకిరణములు ప్రాతః కాలమున జలాదికములనిచ్చి, మధ్యాహ్నమున వ్యాపించి, 
సాయంకాలమున ఆస్తమించును. గోవులు ప్రొద్దుట పాలిచ్చి, మేతకుపోయి సాయంకాలము 
తిరిగివచ్చును. సూర్యకిరణ కాంతివలన దేవతాపరమైన కర్మల నాచరించి సంసార క్లేశము 
నుండి నరులు విముక్తులగుదురు. ఆవుపాలవలన దైనవిహితకర్మలను చేసి నరులు 
ముక్తిమార్గములను పొందుదురు. దీనికి వ్యాసమూర్తి శాస్త్రిగారి యాంధ్రీకరణము చూడుడు. 


మ. సమయాకృష్ణ విసృష్ట పుష్కల వయస్సంప్రీతాత్మ ప్రజ 
మ్మమితాఘ ప్రభవర్శవాబ్ది కలమున న్సాంచత్సవిత్రోధిరా 
జము ప్రాహప్రతిదిక్టు కర్ణము పునస్సాయం నివృత్తమ్ము గో 


సమజ మర్కజ మిచ్చు మీ కమిత హర్షశ్రీ ప్రకర్షమ్ములన్‌. 


ఇందు మూలపదములే యుండి - మూలశ్లోకమువలెనే యున్నది అనువాదమని 
తెల్పుటకు, యతిప్రాసలక్షణములు గలవు- దిని వలన మనకు మూల శ్లోకభావ మరము 
కాలేదు సరిగదా, "తెలుగు పద్యమునకు వ్యాఖ్యానము కావలయున. 'ఏరామకవిగారింత 
సులభసుందరముగా దీనిని తెనుగుచేసిరో చూడుడు. 


ఉ.కాలమునుం బయస్సులను గాంచి యొసంగి ప్రజానుఖం బిడున్‌ 
జాలం జరించు ప్రొద్దుట, నికన్‌ విరమించును, దీర దుుఖజం 
బాలభవాబ్ధి కోడలు సుమీ రవి గోవులు భవ్యపావన 
త్వాలము'లవ్వి మీకు: పరమాధిక తుష్టిని పుష్టి నిచ్చుతన్‌. 9ప. 


ఇందు 'రవిగోవులు' అనుట యెంతో చక్కగా నున్నది - రవిగోవులు 
సూర్యకిరణములు-సూర్యుని గోవులు ధేనువులు అను అర్థద్వయ మప్రయత్నముగా 
అభించుచున్నది. 'దీర్ణదుఃఖ ప్రభవభవ భయోదన్య దుత్తారనావో' అను మూలమునకు 
రెండు పక్షములు. 


"దీర్లదుఃఖ జూడాలభవాబ్ధి కోడలు సుమీ రవిగోవుల"నుట యత్యంతము నన్వర్థమై 
మనోష్ర హరీముగా నున్నది. మూలమున శ్రేషోపమాలంకారము గలదు. ఈ యనువాదమున 
కూడ అలంకారము లేకపోలేదు. అందలి శ్రేషోపమ యిందు రూపకాలంకారమైనది. ఇది 
శ్రీరామ కవిగారి అలంకారశాస్త్ర పరిజ్ఞానమును వ్యక్తపజణచును. 


3. పద ప్రయోగ నైపుణ్యము. 


తత్సమపదములను ప్రయోగింపక, తిక్కనవలె, యలతి యలతి తెలుగు పదములతో 
మూలభావమును వెల్లడి సేయుట యిందు చాలగా గలదు. 


మూర ద్రైధాతురాగః తరుషు కిసలయో విద్రుమౌఘ స్పృముద్రే 
దిజ్మాతంగో త్త త్రమాంగే ప్వభినవ నిహితస్సాంద్ర సిందూర రేణు 
సీమ్నివ్యోమ్నశ్చ హేమ్నస్సుర శిఖరి భువో జాయతే యః ప్రకాశః 
శోణిమ్నాసౌ ఖరాంశో రుషసి దిశతు కశ్శర్శ శోభైక దేశః. 41 శ్లో. 


కొండలయందు జేగురులు, చెట్లకు చిగుళ్ళు, సంద్రమున పగడములు, దిగ్గజమున 
సిందూరములు-నై మేరు పర్వతమునకు నెబిదనము కలిగించు బాల సూర్య కిరణములు 
మీకు శ్రేయస్సు ప్రసాదించును. దీనికి వ్యాసమూర్తి శాస్త్రిగారి తెనుగు సేత, 


మ. జలధి న్విద్రుమముల్‌, ద్రుమాళిం జివురుల్‌ శైలంబునం జేవురుల్‌ 
బలభిత్కుంభిశిరంబులం దభినవ ప్ర వగ సిందూర ధూ 
తులు వింటన్వరు వింటిపై(డి తళుకుల్‌ శోణద్యుతిన్‌ భాను డీ 
ప్రిలవంబుల్‌ వేజువాత నేవలి భవత్సిత్యావహ బయ్యెడిన్‌. 


ఇందు వృత్తము పెద్దది యగుటచే, యతి ప్రాసావసర పదప్రయోగము చేయబడినది- 
మూలమున “హేమ్నస్సుర శిఖరి" అనగా " మేరుపర్వతము. శాస్త్రిగారి తెలుగులో 
"హరువింటి పైడి తళుకులు" అని కలదు- ఇట హరువిల్లు అనగా మేరువని యర్థము 
చేసికోవలెను - త్రిపురాసుర సంహారమున మేరువు శివుని విల్లు పదము ప్రయుక్తమైనప్పుడు 
ప్రసిద్ధార్థము వెంటనే స్ఫురింపవలెను- -ఇందట్టులేదు. పాఠకుకు పద్యభావము సుగమము 


గాదు - శ్రీరామ కవిగారు దీనిలోని భావములను చంపకమాలలో నెంత చక్కగా నిమిడ్చినారో 
చూడుడు. 


చ. మలలకు మీది జేగురులు, మ్రాకులయందు. జివుళ్ళు వార్థిచా 
యల( బగడంబులున్‌ దేసల హత్తుల నెత్తులం జెందిరంపుం హూం 
తలు దివి మేరు శ్రైలభువిం దప్త సువర్ణ్లములైన సూర్య ర 
శ్యులుదయ కాలశోణములు సొంపులు నింపుల మీకు నింపుతన్‌. 


ఇంకొక యుదాహరణ. 


చ."జ్యోత్స్నాంశాకర్ష పాండుద్యుతితిమిరమషి శేషకల్మాష మీష 
జ్ఞృంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా శోణళోచి: 
ప్రాతః ప్రారంభకాలే సకలజగ మివ చ్చిత్ర మున్మీలయంతీ 
కాంతిస్తీక్లోత్విషోక్షాం ముదమపనయతాత్తూలి కేవాతులాం ప.26శ్లో. 


తజీపి వెన్నెలలోని తెలుపు, మిగిలిన చీకటియందు నలుపు తమ్మి మొగ్గల పుప్పొడి 
పచ్చవర్ణ్లము - పొడుపు సంజయందలి ఎట్టు రంగు కలిపి చిత్రము వ్రాయు తూలికవలె 
నున్న - లేతయెండ మీకు సిరు లిచ్చును. దీనీకి శ్రీరామకవిగారు - 


చ. తెల తెలం బాఖజు వెన్నెలద్యుతిన్‌ రవచీకటి నల్లనల్లంగాం 
బలుచని తమ్మి పుప్పొడిని పచ్చదనంబున( బ్రొద్దుపోడ్పునం 
గలననుం గెంపుదాయల జగంబులం జిత్తరు వ్రాసీనట్టి మే 
ల్కల మగు భానుదీపి యతుల ప్రమదం బిడు మీదు చూడ్కికిన్‌. 


ఇచట చిత్తరువు లేఖనమున్నది గాన దాని యుపకరణము తూలిక - కుంచె 
మూలమున తూలికా శబ్దమే యున్నది. గానీ కవిగారు "కలము" అని వాడినారు. ఇది 
సరికాదని పైకి తోచవచ్చును కాని సరియైనదే. తూలిక యనగా కలము అను నర్థము 
గలదు. 


(సూర్యరాయాంధ్ర నిఘంటువు ౩వ సంపుటము పుట 924. తూలిక. సం వి. ఆస్తీ. 
నా చిత్తరు వ్రాసిడు కుంచె....3 వ్రాసెడు కలము.) 


4. మూలశబ్దానుసరణము. 


సూర్యశతకమునందలి మూలభావములను తాత్పర్య రూపమున. తెలుగు 
చేయుటయేకాక నచ్చటచ్చట శబ్దానుసరణము గావించి యున్నారు. మూలమున 
వృత్యనుప్రాసము గల శ్లోకములు గలవు. ఈ యలంకారమును శ్రీరామకవిగారు పాటించియే 
యున్నారు. 


వ్యగ్రైరగ్యగ్రహోడు గ్రసన గురుభరైర్నో సమగై రుదగై 

ప్రత్యగై రీషదు గై రుదయగిరిగతో గోగణై ర్లారయన్లాకి 

ఉద్ద్గాథార్చి ర్విలినామర నగర నగగ్రావ గర్భామివాహ్నా 
మగ్రేయోగ్రీ విధత్తే గ్రపయతు గహనం సగ్రహ గ్రామణీర్వః. 98శ్లో 


వ్యగ్రము లగ్ర్య సుగ్రహ భహరి గురుల్‌ సముదగ్రలీలం బ్ర 
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవుగౌరతా 


భాగ్రతిం బ్రాగ్గిరి న్నిలిచి పాజ్చీ సరాగనురాగగాదినం 
బగ్రమునందు జేసెడి గ్రహాగ్రణి మీకగు నగ్రగస్థితిన్‌. 


కత్రనన్వ రచన 


ఈ సూర్యశతకానువాద మంతయు ప్రసన్న రచన కుదాహరణమే. ఆయినను, 
మూలగంభీర భావములను తెనుగువారి కెంత సులభగ్రాహ్యమగునట్లు శ్రీరామకవిగారు 
రచియించినారో తెలుపుటకు మజీకొన్ని యుదాహరణములిచ్చు చున్నాను. 


కిరణ వర్ణనము 


నోజన్వాన్‌ జన్మభూమిః నతదురభువో బాంధవాః కౌస్తుభార్యాః 
పాణా పద్మనయాస్యా నచనరకరిపూరస్థలీ వాసవేశ్శః 
తేజోరూపాపరైన త్రిమ భువనతలే ష్వాదధానాం వ్యవస్థా 

సా శ్రీ శ్రేయాంసీ దిశాదశిశిరమహసో మండలా గ్రోద్దతా వః 


ఉ. పుట్టదు సంద్రమం దచట బుట్టిన కౌస్తుభ ముఖ్యవస్తువుల్‌ 
చుట్టలుగావు పద్మమును జూడము చేతుల విష్ణు వక్షమున్‌ 
ముట్టదు లాతీదే వెలుగు ముజ్జగమందు వ్యవస్థ లేర్పడన్‌ 
బుట్టను మండలాగ్రమున బూషున కా సిరి మికు మేలిడున్‌. 43ప 


ఆశ్వ వర్ణనము 


ధున్వంతో నీరాదాళీః నిజరుచిరచిరాః పార్గ్వయో పక్షతుల్యా 
సాలూత్తా నైః ఖలీనై ఖచితరుబా శ్చోతతా లోహితేన 
ఉడ్డీయేవ వ్రజంతో వియతి జనవళా దర్కవాహా క్రియాసః 
క్షేమం హేమాద్రిహృద్య ద్రుమశిఖరశిరశ్రేణి శాఖాశుకావః. 49శ్లో. 


చ. తమరుచిచేత పచ్చనగు తట్ల మొగుళ్ళను జెక్క లొప్పం గ 
త్ఫెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళకు ముక్కు లోప్ప వ్యో 
మమునను దుజ్జు మంచు వడిం బాటు సుమేరుశిఖాగచారి క్రి 
రము లన నొప్పు సూర్యుని గుజాలు వరాలు సరాలు మీ కిడున్‌. 49వ. 


అనూరు వర్ణనము 


పౌర స్త్యస్తోయదర్హో పవన ఇవ పతన్‌ పావక స్యే మధూమో 
విశ్వస్యేవాదిసర్లః ప్రణవ ఇవ పరం పావనో వేదరా శే; 

సంధ్యా నృత్యోత్సవేచ్చోరివ మదనరిపుర్నంది నాందీనినాదః 
సౌరస్యాగ్రేసుఖం తో వీతరతు వినతానందన స్యందనస్య.55ళ్లో. 


వానకుం దూర్చుగాలివలెం బావకకీలకు ధూమమట్లు లో 

కానకు నాదిసృష్టి గతిగా శ్రుతిరాశికి నోకృతి స్థితిన్‌ 

భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలా 

నై నళినాప్తుతేర్నడపు నవ్వినతాత్మజు డేలు మిమ్ములన్‌. 55 శ్లో. 


రధ వర్ణనము 


నంతుంనా కాలయానా మనిక ముపయతాం పద్ధతి పంక్తిరేప 

క్షోదో నక్షత్రరాశే రకృశరయమిళ చ్చక్రపిష్టస్య ధూలిః 

హేషాాహ్రాదో హరీణాం సురశిఖరిదరిః పూరయ న్నేమినాదో 
యస్యావాత్తివ్రభానో న దివి భువి యథా వ్యక్తచిహ్నరథోవః. 69శ్లో . 


ఉ. మ్రోక్కగవచ్చు దేవగణముఖ్యుల చాలది త్రోవ గాంగ నా 
చుక్కలు చక్రఘట్టనను జూర్లముగా నది దుమ్ముగాంగ బల్‌ 
నెక్కొను వాజి హేష దివి నిండిన నేమి రవయి గాంగ మి 
న్నక్కు తలంబు బోలంగ నొనర్పిన యర్కురథంబు మీ కగున్‌. 69ప. 


మండల వర్ణనము 


చక్షుర్ధక్ష ద్విషాయం న తు దహతి పరం పూరయత్యేవ కామం 

నాస్తం జుష్టం మరుద్చిర్యదిహని యామినా యానపాత్రం భవాబ్దే 

య ద్వీతశ్రాంతి శశ్వత భ్రమతి జగతాం భ్రాంతిమత్‌ భ్రాంతిహన్తి 
బ్రధ్నస్యావ్యా ద్విరుద్ధక్రియ మపి విహితాధాయి తన్మండలంవః. 80శ్లో. 


చ. పురహరునేత్ర మయ్యు నెజపు న్నిరవద్యతం రామపూర్తి సం 
సరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్ల వెళలం 
దిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాళి విరుద్ధకార్యమై 
సరసము సూర్యమండలము శాశ్వత సౌఖ్యము మీకు నిచ్చుతన్‌. 80 ప. 


రవివర్ణనము 


దేవః కిం బాంధవస్యాత్‌ ప్రియ సుహృదథవాచార్య ఆహోస్వీదర్యో 
రక్షా చక్షుర్నిదీపో గురుయుత జనకం జీవితం బీజమోజః 

ఏవం నిర్లీయతే యః కి మపి న జగతాం సర్వదా సర్వదోసొ 
సర్వాకారోపకారీ దిశతు దశశతాభీశు రభ్యర్హితం వః. 100 శ్లో. 


ఉ. చుట్టము పక్కముం గురువు చూపును గాపును జ్ఞాతి జ్యోతియున్‌ 
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియు దండ్రియున్‌ సదా 
పెట్టని కోటయై సకల పృధథ్వికి నన్నము నీళ్ళు నిచ్చుచున్‌ 
దిట్టవు వెల్లులం దనరు దేవుడు మీ కిడు వాంఛితంబులన్‌.100 ప. 


పై యుదాహృతుల వలన శ్రీరామకవిగా రెంత తెనుగుదనముతో దీని ననువదించిరో 
తెలియగలదు. 
యతి, పద ప్రయోగములు 
శ్రీరామకవిగారు మహాకవులే గాక, ప్రాచీన మహాకావ్యలక్ష్య లక్షణ పరిజ్ఞానము గల 
మహావిద్వాంసులు. వారి దేవీభాగవత వీరికలో, వ్యాకరణచ్చందో విశేషముల నెన్నింటినో 
వివరించినారు. 
యతులు 


ఇందు వా రుపయోగించిన కొన్ని యతులు చూడుడు. 


- క యతి - కనురుచివంటి భాస్కరుడు జ్ఞా జానదయాదుల మీకు నిచ్చుతన్‌ 24 ప. 
- వ యతి - దీవులు వెలిగించు దీపము మిమున్‌ రవిదీప్తి సుఖింపణజేయుతన్‌ 


ee 


ర్ల 


28 ప. 
మహిమ దహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్‌. 47 ప. 


ద్వారశబ్దమున కచ్చుతో యతి 
అప్పకవీయమున నొకటే యుదాహరణ మీయబడినది. 


"ద్వారమునం దడంగ నరుణాఖ్యుం డదల్చిన. 48 ప. 
"అమరిన పెద్ద చుక్కలకు ద్వారనగంబులు." 70 ప. 


పదములు 
1. ధోరము - ప్రా. తెలుగుతోరము - శ్రీరామకవిగారు ప్రాకృత పదమునే వాడినారు. 
'కంకణధోరము గట్టి' 47 ప 
2. జలిది - జల్ల - . అన్యదేశ్యము - త్వరగా "ఛలో ఛలో జలిది" 61 ప. 
3. సుధాభుక్కులు - సుధా భుక్కులు - అని ప్రాస. పదస్వరూప నిర్ధారణ. 64 ప. 


ప్రపీతుండు - ఉపసర సంవిధానము - ఉపసర సంవిధానము శ్రీనాథునికి 
మూత్ర గలదు. తిరిగీ శ్రీరామకవిగారికి మాత్రమే గలదు. అందువలననే 
చెళ్ళపీళ్ళవారు శ్రీ నీరామకవిగారిని "ఆపర శ్రీనాధుడు" అని ప్రశంసించినారు. 


మూలము - వివరణ 
సంస్కృత నూర్యశతకమున నూటు శ్లోకములు గలవు. అవి అన్నియు 
స్రద్ధరావృత్తములు. 


| 


ఈ శతకమున: కిరణవర్ణ్లనము 43, ఆశ్వవర్ణ్లనము 6. అనూరు వర్ణనము 12, 
రథవర్ణ్లనము 11, మండలవర్ణ్లనేము 8, సూర్యవర్ణనము 20 శ్లోకములు గలవు. 


ఈ స్రగ్గరావృత్తము లన్నియు, ఆశీస్సు అంతముగా గలవి. అనగా ప్రతి శ్లోకమును 
మీకు శ్రేయేము  ప్రసాదించుగాత! అన్న ఆశీస్సుతో ముగియును. ఇందువలన 
తెలుగుపద్యములును ఆశీస్సులతో నుండును. 

ఇంకను చెప్పవలసిన వనేకము లున్నను గ్రంథవిస్తరభీతిని విరమించితిని. 

శ్రీరామకవిగారి సూర్యశతకానువాదము తెలుగు సీమలో వ్యాప్తిని బడయు గాక! 


- నిడుదవోలు వేంకటరావు 


[1] మయూరుని గూర్చి అతని సూర్యశతకమును గూర్చి విపులమగు పరిశోధనచేసి, 
"మయూరమహాకవి-ఆంధ్రవాజ్మయము." అను గ్రంథము రచించితిని. అది ముద్రితము కావలసి 
యున్నది. 


శ్రీరస్తు 
శ్రీ నూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. 


శ్రీ సూర్యశతకము 


:: అవతారిక :: 


ఉ. శ్రీపతి శాంకరీపతి శచీపతి వాక్సతి నాకలోక సే 
నాపతి సుస్వరాపతి వనాటపతి ప్రతికూలకార్య వా 
రాపతి గూఢపాత్సతి పతంగపతి ప్రముఖాభిలైకర 
క్షాపతుల న్మదిం గని త్విషాంపతిం బ్రనస్తుతి సేయయూనితిన్‌. |॥1॥ 


చ. కలుగు తెలుంగుకబ్బములు కట్టడిమందలు మంద లిన్ని వం 
దలను గణింప శక్య మగునా? యిక నందుల కేమి యందులో 
లలితపదార్థ విస్ఫురణలం దనియించు పరోపకార మా 
న్యులు పదీవేల కొక్కండుగ నుండును పాత్రులు వారు ప్రస్తుతిన్‌. ॥2॥ 


శా. బెరా ! నోరు రసంబు లూరు పద మాహా ! కోటికిన్‌ తీరు మ 
జ్ఞారే! రచ్చలం జేరు జేరనుచు నిచ్చ ల్పామరు ల్మెచ్చంగాం 
దా రింతేనీయు సిగ్గులేక గణికాతండంబులం బోలె పల్‌ 
దారుల్‌ ద్రొక్కి పదార్థముల్‌ గొను కపుల్‌ పాత్రుల్‌ గదా నిందకున్‌. |॥3॥ 


చ. విలసిత సాహితీ విమలవృక్షముకొమ్మ మయూరనామ సం 
కులసరఘాళి శుద్ధపదగుంభ సుమాసవ మేయ్బు చేర్చినన్‌ 
కలయంగ6 గట్టు సూర్యశతకం బను కండెను దాసు రాముండన్‌ 
తెలుగున గొట్టి కమ్మనగు తేనియ దీసితి దీని గ్రోలుండి! |॥4॥ 


చ. మును భువి నెంద టిందఖు కవుల్‌ విపులార్థము లెన్ని యెన్ని క 
ల్వనములు నాంట నాంట నిరపాయమతిన్‌ రఏియించి మించిర 
య్యనుపమ పాండితీచతురులం దొకసాటికిం బేటి కంచుం గా 
కనియెద నే నిహార్థమ పరార్థము భాస్వదనుగ్రహార్థమున్‌. |॥5॥ 


కిరణ వర్ణనము 


శా. జేజేరాయని కుంభికుంభగతమౌ సిందూరముల్‌ తాల్చియో 
యోజం జేగురువాగు లయ్యుదయశై లో పొంతమం దంటియో 
రాజిపప్రభ లేకకాలమున౦ బ్రారంభించియో యెట్టినై 
తేజుల్‌ ౪ చిమ్ము నవార్కభాను లిడు నెంతే మీకు 'నైశ్వర్యముల్‌. 


తా. తూర్పు దిక్కున కధిపతియగు నింద్రుని యైిరావత కుంభములకు పూసిన 
సిందూరము వలెను, ఉదయ పర్వతము నుండి కారుచున్న జేగురు ధారల రీతిని, 
తామరపూవుల నూతన కాంతిని ఎట్టనైన సూర్యకిరణములు మీకు సిరులు నొసగు 
గాత. |1॥ 


ఉ. తామర మొగ్గ పెన్గొబిడు( దప్పని లక్ష్మిని భక్తకోటికిన్‌ 
బ్రేమ నొసంగు లాగ దలపెట్టియొ తద్దని ముట్టడించుచున్‌ 


భీమతమంబునం దగిలి భీతిలు లోకము. బ్రోవ జాణలౌ 
కోమల పల్లవాభ రవిగోనిచయంబులు మీకు మే లిడున్‌. 


తా. ముకుళించుకొని యున్న తామర మొగ్గలలో ని లక్ష్మిని లోకమున కందించు 
తలంపున కటిక చీకటిని చీల్చుచు, ఆ లక్ష్మిని మానవుల కందించుచు, కోమలములై 
ఎజ్జినైన చిగురుల బోలిన సూర్యప్రభలు మీకు శోభనము లొనగూర్చు గాత. ॥2॥ 


ఉ. కోమలపద్మగర్భములం గొండల శాతశిఖాళి నొక్క మై 
మైమును ప్రొద్దుజోల మునుమాపుల వ్రాలి యొకించుకోని వి 
శ్రామము లేక ముజ్జగముశాల నటించి సదా పథశ్రమో 
ద్దామత నా, మహోష్ణిమము దాల్చు రవిప్రభ లేలు మిమ్ములన్‌. 


తా. ప్రొద్దున, సాయంతనమున మృదువైన పద్మ గర్భముల యందు కఠినమైన కొండ 
శిఖరములయందును, సమముగా నిల్బుచు విశ్రాంతి లేకు ముడు జగంబులను 
పర్యటించు, సూర్యకిరణ కాంతులు మిమ్ముకాపాడు గాత. ॥3॥ 


చ. తమ మను పైదుకూలములు తప్పి యనావృతమైన జంతు బృం 
దము గని భాస్కరుండు గరతంతుల సాచినం దత్‌ క్షణంబు ద 
ట్టమయి క్రమక్రమంబున స్ఫుటంబయి దిగ్గశకంబు పేరి మ 
గ్గములను నిండు క్రొమ్మడుం గకల్మష మీవుత మీకు భద్రముల్‌. 


తా. చీకటి యనెడి బట్ట తొలగిపోగానే జంతువులను కరుణించి తన కిరణములను 
తంతువులదే, క్రొత్త బట్టలను కల్పింపజేసి, దశదిశలను మగ్గములను, తమకాంతిని 
నిండించిన బాలభానులు మీకు శుభంబు లిచ్చుగాత. |4॥ 


చ. పతిరుచి దూలిన న్ఫాగిలి వాడిన యోషధి పిండు దెప్పున 
ట్లతులిత సూర్యకాంతశిఖి, యాది నెదుర్కొన లేచినట్లు ప్రాక్‌ 
క్షితి భృతు తాళ్లు పక్షవినికృంతన నెత్రులుగాజం జూపున 
ట్లతనుత నెక్కు నర్కు నరుణాంతులు మీకును గీడు వాపుతన్‌. 


తా. చంద్రు దస్తంగతుడు కాగా, ఓషధీసతి కళ తగ్గిపోగా సూర్యకాంతములయం దగ్ని 
స్వాగతమీయగా, మేరుపర్వతము రెక్కలు ఖండించినపుడు కారునెత్తురు వలె 
నెజ్జనైన యర్కుని కిరణములు మీకభ్యుదయము నిచ్చుగాత. ॥|5 ॥ 


ఉ. ముక్కి డి గుంటు మొండి వ్రణి మూలుగు వానిని దోషకారి నే 
యొక్కండు నక్క నేయు దెపులోజీచి తక్కక యట్టి సద్దయా 
దృక్కలితార్కు సిద్ధగణ దృష్టమహార్యములైన యంశువుల్‌ 
గ్రక్కున మీ దొసంగులు విఘాతములై చనంజేయం గావుతన్‌. 


తా. కాళ్ళు, చేతులు, ముక్కు తెగి మూలుగుతున్న రోగిని తానొక్కడే 
తనకిరణములచే చక్క జేయు కరుణాకరుండగు కంజహితుడు మీకు భద్రములు 
చేకూర్చుగాత. |6॥ 

ఇచ్చట సూర్యకిరణ ప్రసారము వలన కుష్టరోగము నిర్మూలమగుట సూచితము. 
సూర్యశతకకర్త యగు మయూరుడు కుష్టవ్యాధి బాధితుడై సూర్యస్తుతి చేసి 
నిరామయుడయ్యెను. నేడును కుష్టరోగములకు, సూర్యకిరణ చికిత్స తప్ప వేజు 
చికిత్స లేదు. 


చ. తొలుతను గుజ్జులై పిదప దొడ్లయి యాదట భూనభోంతరా 
కలితములై యనంతరము గ్రక్కున దిగ్గశకంబు ముట్టి య 
బ్బలిదనుజేంద్రు నంటి యల ధ్వాంతము విశ్వమునుండి వాపి శ్రీ 
చెలువుని దెప్పు నర్యముని చేతులు మీ దొసంగుల్‌ హరించుతన్‌. 


తా. మొట్టమొదట పొట్టివియై, క్రమముగా పొడుగై ఆవెనుక నాకాశము నాక్రమించి, 
దశదిశలు నిండి, ఆనాడు బలిచక్రవర్తిని నడగద్రొక్కిన త్రివిక్రముడగు విష్ణుమూర్తి వలె 
వ్యాపించిన సూర్యుని కరములు మీ పాపములను బాపుగాత. ॥7॥ 


చ. ఆరుణుని కెంపుచాయల మహారుణిమున్‌ బహుళంబు చేసి య 
య్యరదపు గుజ్జిముల్‌ మొగము లలన నెత్తిన నోళ్ల గళ్ళెపుం 
గజిపుల ర క్రరోనులయి గట్లకు గూటము లంటనెక్కీ శే 
ఖరతను గాంచి రేపు దివిం గ్రాలు నినప్రభ మీకు మేలిడున్‌. 


తా. అరుణుని కెంపుదాయలకు నెక్కుడుశోభ గల్పించి, రథమునకు గట్టిన 
గుజ్జములనోళ్ళ నున్న కళ్లెములవలన దవడల చివరలు తెగి రక్తము వలె, నెట్టనై 
ఆకాశ వీధి విహరించు సూర్యాంశువులు మీకు సుఖ మిచ్చుగాత. ॥8॥ 


ఉ. కాలమునం బయస్సులను. గాంచి యొసంగి ప్రజాసుఖంబిడన్‌ 
జాలం జరించు ప్రొద్దుట నిశ న్విరమించును దీర్హదుఃఖ జం 
బాల భవాబ్ది కోడలుసుమా రవి గోవులు భవ్యవావన 
త్వాలఘు లవ్వి మీకు బరమాధికతుష్టిని, బుష్టి నిచ్చుతన్‌. 


తా. ప్రొద్దుటనే పాలనిచ్చి, ఆ వెనుక దిక్కులకు మేతకై పోయి సాయంకాలము కాగానే, 
ఇల్లు చేరు గోవుల వలె, తెల్లవారగానే చైతన్యమును కలిగించి, సాయంకాలము వటికు 
లోకమునకు శోభకలిగించి, సంసార సముద్రమును దాటుటకు నావలైన సూర్యుని 
గోవులు (కిరణములు) మీకు భద్ర మిడుగాక. సంస్కృతమున గోశబ్దమునకు ఆవు 
అని, కిరణమని రెండర్ధములు గలవు. ॥9॥ 


ఉ. చేతులు మోడ్చి యెదలలం జేర్చి త్రిసంధ్యల మ్రైక్కువారిక 
త్యాతత బంధమోక్షకరణారిక బోధము నంబుజాశం 'బ్ర 
ఖ్యాతము సేయు నాం బరగు మ సూర్యు నంశువుల్‌ 
ప్రితిని నిర్వికల్పముగ మీ మది కోరికలిచ్చు గావుతన్‌. 


తా సంసార బంధములను తొలిగించి మోక్షమునకు మార్గము 
చూపుచు,పాపములను సంహరించు సూర్యకాంతులు ప్రాతః కాలముననే స్నానము 
చేసి, సూర్యునికి మ్రైక్కువారికి నెల్లప్పుడు నుల్లాసము గల్పించును. |10॥ 


ఉ. లేవడిం బైండి సోనలు, లలింబతనంబునం జేతికట్ట లా 
త్మావగమంబు దివ్వె సురధామము బోపను బెద్దదార్లు మో 
క్షావసనార్థికిం దనువు ద్వారము సొన్సెడి మంచి బెత్తముల్‌ 
ప్రోవును ప్రాతరర్కసుఖరోచులు దుర్వ్యధనుండి మిమ్ములన్‌, 


తా. బీదతనముచే కృశించువారికి బంగారము కురియించుటకు హేతువులై, 
స్వర్గధామము చేరుటకు రహదారులై, కామ క్రోధాదులను జయించి తపస్సు చేయు 
యోగులకు ముక్తిద్వారమునకు వేత్రహస్తు లైన ప్రాతణాల భానుశాంతులు మీకు 


చ. 


చ. 


చ. 


చ. 


భాగ్యదము అగు గాక. |॥11 ॥ 


మునుమును తూర్పుకొండం దుద ముద్దుల కల్కితురాయి మానికం 
బనంగ దిశాసతీమణుల కందపు పూతకు రోచనాంబు చ 

ర్చన లన నొప్పి మక్కువల జక్కవ లార్బెడి వాడిచూపు ట 
ర్పనలను గాంచు బాలరవిరశ్ములు మీకిడుం జింతితార్థముల్‌. 


తా. తూర్పు కొండకు మాణిక్యమై, ఆకాశగంగలో స్నానమాడు సంగలచూపులకు 
నాసేచనకములై. సమస్తలోకము నర్చించు సూర్యకరములు మీకు శోభగల్లించుగాత ॥ 
12|| 


వెలు గొకడే కనుంగవయి, పేర్చు జగత్రైయి, నల్వనాల్లుమో 
ముల సుతికెక్కి పంచమనుభూతమునాం దగి యాజుకార్ల ని 
చ్చలు పలురీతుల న్నెగడి సప్తమునిస్తుతి నష్టదిగ్రతిన్‌ 
బొలయు నవార్కదీధితులు సూజుపదుల్‌ శుభశోభ మీ కిడున్‌. 


తా. ఒక్కటే ప్రభయై, రెండు కన్నులకు చూపుల నిచ్చుచు మూడు జగములు నిండి, 
నాలుగుమోముల నలువ స్తుతికి పాత్రమై, అయిదు భూతముల వ్యాపించి, ఆటు 
బుతువులు గలిగించి ఏడుగురు బుషులచేతను పొగడ్తల నంది, ఎనిమిది దిక్కుల 
తొమ్మిది (నవ) కాంతులతో వెలయు పదినూజుల కిరణములు మీకు సందల నింపు 
గాక - ఇందు సంఖ్యాలంకారము కలదు. ||13॥ 


బడిబడి విశ్వముం దిరుగం బల్‌ శ్రమ దట్టిన యట్లు స్వొష్మచేం 
బడలిన యట్లు గ్రీష్మదవవహ్నిని వేగిన యట్లు మాటికినీ 
బుడమి జలంబు ద్రావి జడి పూటలు జల్పులుగొట్టి తోయముల్‌ 
వెడలి హిమార్తమౌ ( రవి యభీశుచయం బిడు మీకు భద్రముల్‌. 


తా. వేసవిలో బాటసారివలె, దాహముచే సముద్రోదకములన్నియు త్రావి ఆ నీటిని 
తిరిగి, వర్షరూపమున భూమి పై ప్రవహింపజేసి, ఆ నీటిశైత్యముచేత, 
హేమంతబుతువును గల్పించు, సూర్యాంశువులు మీకు శోభాయమానము లగు గాక 
[14|| 


కలయ దిశావధూటులకు( గన్నులపండువుగాంగ నస్సుటో 
తృలనను నూగునూగు టెజ దాళువు సొంపులు నింప నుల్లస 
న్నళినవిలోవనం బగు దినంబు మొగంబున మొల్చినట్టి a 
సల నునురేక బోలు దివసప్రభునంశులు మీకు మేలిడున్‌. 


తా. దిక్కులనెడి స్త్రీలకు కన్నుల పండుగగా, దినము మొదల నూనూగుకాంతులతో 
మొల్బు కిరణములను నూనూగు మీసాలవలె నలరింప జేయు నర్కుని బాలభానులు 
మీకు ప్రతిపత్తి కలిగించుగాక ॥15॥ 


. తల నెలబాలుం డాలుగొన దక్కు నితం డని శూలి నూతనా 


కలిత సరోజగహ్వరసుఖస్థితికిన్‌ విధి చిమ్మచి(కటుల్‌ 
వలె నలుపైన మేనికగు బౌధకు భీతిలి కృష్ణ దేవుండున్‌ 
గొలుచు దినేశ సద్రుచుల క్రొమ్యొలకల్‌ మిము+ బ్రోచు గావుతన్‌. 


తా. ఏ సూర్యు డుదయించిన, తనతలపై నున్న చంద్రుడు కాంతి తలీగి పోవునని 
శివుడు భావించుచున్నాడో. ఎవని కిరణములచేత తానున్న తామర పూవు గద్దె 
కడలిపోవునని, బ్రహ్మ భయపడుచున్నాడో, నల్లనిచీకటి అంతయు పోయినందున, 
నల్లని తనశరీర మేమగునో యని, కృష్ణుడు భ్రాంతిజెందుచున్నాడో, అట్టిసూర్యుని 
నూతన కరములు సంతసము కలిగించును గాక. ||16॥| 


ఉ. కొండకు విర్వియున్‌ దెనలకు న్నిడివంబులు వేలవేజుగా 
నుండుట వార్థికిం గలుగ నుర్వినిం జెట్టులు వీండ్లు గట్టులున్‌ 
మెండుగ దోస సం జీశటిని నెట్టి జగన్నలినీప్రబోధ ధమున్‌" 
నిండుగ సల్పు బాలతరణిప్రభ మీకును గీడు వాపుతన్‌. 


తా. సమస్త భూప్రపంచమున గల, కొండలు, నదులు, నగరములు, ఏఅులు, 
సరస్సులు, "వృక్షములు, గుట్టలు, పుట్టలు, ప్రకాశమానమైనట్టుగా చేసి, జగమనేడు 
పద్మమునకు నవ్యవికాసము" గలిగించు, తరణి ప్రభ మిమ్ము 'ధన్యులుగా చేయు గాక 
[171 


శా. ఆస్తవ్యస్తుడు గాక నై జరుచియై యానంత్యముం గల్లి సం 
గ్రస్త ధ్వాంతత విశ్వధామమున  నేకత్రస్థ దీపంబు నా 
నస్తోకంబుగ ముజ్జగాన దిగ నేహాపేక్ష నీత్యక్రి క్రియా 
శస్తిం గ్రుమ్మజు ప్రాజృవార్కకిరణోచై కాంతిమేల్మీకగున్‌. 


తా. అస్తవ్యస్తముగాక, ఏకాకారముగా, నిజకాంతులచే, అనంతమై చీకటి నెల్ల పోగొట్టి 
బ్రహ్మాండగేహమునకు నేకైకదీప మైన సూర్యకిరణాళి మీ కుచె చ్రైఃస్టితి గల్గించుగాక "| 
18|| 


ఉ. వాడును దూండువంటి యహివర్గ మయో యని నాగలోకమున్‌ 
గూడక చక్రవాళమునకుం గల యాఖ్యకు నంచు బ్రక్కలన్‌ 
వేడిమి యాకజాండమునం బెంకులు బ్ర ప్రలు నటంచు మింటిపై 
నాడక స్వేచ్చ బోవ బయలైన యినప్రభ లేలు మిమ్ములన్‌. 


తా. నాగలోకము వాడిపోవు నని పాతాళము చొరక చక్రములకు వేడిమిచూపక, 
బ్రహ్మాండకర్పరము పగులునో యని, మజీ ఊర్థ్వముఖముగా వ్యాపించక, స్వేచ్చగా 
సంచరించు, సహస్రాంశుని అంశువులు మీ కానంద్‌ మిచ్చుగాక |19॥ 


ఉ. కాలమొకండె కాదట జగంబును నీలిమంబాయం జికటుల్‌ 
వ్రిలగ మంచుకొండవలె రేవెలుంగు న్విలయంబు నొంద సి 
ద్ధాళికిం గేలు మోడ్సులటు లక్కు ముదప్రకరంబు బద్ధతన్‌ 
గ్రాల నొనర్చు ప్రాతరరుణప్రభ మీకును గోర్కెలిచ్చుతన్‌. 


తా. ప్రతిదినమును జగంబున గల చీకటుల మాయజేసి మంచుకొండవలె చంద్రుని 
నిలువజేసి, తన్ను గూర్చి చెతులుమోడ్చి స్తుతించు సిద్ధాళికి ముదమును గూర్చు 
పగటివెలుగుణేని కాంతి - మీ కోర్కె లీడేర్చుగాక. |॥20॥ 


ఉ. తామరపూలడా ల్లొనక తద్దయుః బెంచును తారకాళి నెం 
తేమటుమాయః గప్పు వెస  నెప్టు దినంబు నిమేషమాటబ్బ(గా 
నేమియు జాల దట్టి విపరీత జగత్తత్రైతయైకచక్షువౌ 


చ. 


చ. 


చ. 


గాములటేనితేజ ఘనఘత్వము మీకు ఘటించుం గావుతిన్‌. 


తా. తెల్లనైన తామరపూవులకాంతి హరింపకయే చుక్కలకు మిక్కిలిశోభ కల్గించును. 
నిమేషములో చీకటినంతయు మాయజేయును. లో కత్రయ చక్షువైన ఆ సూర్యుని 
మహాతేజము మీకుద్దీపనము గల్లించుగాక. ॥21॥ 


. ఇగమున చల్లనౌస్థలుల కెక్కెడు వేండుకనో వసుంధరన్‌ 


దిగిభకరాగ్రపుష్కర్‌తతిన్‌ విరియింపనొ దిక్కదంబమున్‌ 
మొగి హరిపాదముం గడచి ప్రొద్దుట సత్కృపనో సుదూరమున్‌ 
దగ ద్రుటిలో నలర్చు రవిధామము వాపును మీకు దుర్దశల్‌. 


తా. చల్లదనముకొణకు, శీతలస్థలుల చేరు వేడుకతోనే దిక్కుంజరముల తొండముల 
బీల్బు 'నీటిని నాసించియో యా పాతాళలోకము వటికు గలదిక్కుల నన్నింటిని 
త్రుటికాలములో గమించు తోయజబంధుడు, మీ బంధములను సడలించుగాక. ॥ 
22|| 


ప్రశయమునన్‌ మలల్‌ విజచు జాడతిగాలికి నాజీపోవ దు 
జ్వల మహనీయ కాంతిమయి పట్టపగల్‌ వెలుగొందు వీత క 
జ్ఞలము పతంగసంభవ మజస్ర మఖండము వత్తి యేడు దీ 
వల వెలిగించు దీపము మిమున్‌ రవిదీప్తి సుఖింపం జేయుతన్‌. 


తా. ప్రళయకాలమున కొండలను పిండిచేయు గాలికి నారిపోవదు. ఉజ్జ్వలమైన 
కాంతిచే పగలంతయు వెలుగును. పతంగ సంభవమై, అఖండమై, వత్తిరేకడ సమస్త 
దీవులను వెలిగించు దీపమగు రవిదీప్తి మిమ్ము విరాజిల్ల జేయుగాక. |23॥ 


. మొనయుచు నాశలెల్లం దుదముట్టెడి శ్లాఘ్యగుణాళి గౌరవం 


బును నుదయాద్యహోగమ సమున్నతిం బర్యవసాన వర్ణితం 
బును గలదై క్షణంబునుం దమో నిచయంబునుం జేరంబోక మే 
ల్లనురుచివంటి భానురుచి జ్ఞాన దయాదులు మీకు నిచ్చుతన్‌. 


తా. ప్రొద్దుటనుండి బయలుదేరి ఒకేరీతిగా దిక్కులన్నింటిని వెలిగించుచు, ముగింపు 
అనునది లేకుండ అందరు పొగడదగినటువంటి గుణ గౌరవముచే నొప్పుచు, 
క్షణమాత్రమున చికటినెల్ల హరించు సూర్యకాంతి మీకు జ్ఞాన దయాదుల నిచ్చుగాక. | 
24|| 


ప్రశమితతారకోర్టితబలం బగు శక్తిని దాల్చి చంద్రకాం 

త శిఖి నడంచి యయ్యతనుదర్పత మోహర విస్ఫుర న్మహో 
తిశయిని యైన వీక్షణరతిం దగి రెండవ క్రౌంచభేది నాం 
గుశలతం గాంచు భాసురుచికుట్టి యొసంగుత మీకు లక్ష్ములన్‌. 


తా. ఇందు సూర్యతేజము కుమారస్వామితో పోల్చబడినది. కుమారస్వామి 
తారకాసురుని నణచినట్టు సూర్యకాంతి తారకల (చుక్కల) నణచును. 
చంద్రకాంతముల కాంతిని కుమారస్వామి ధిక్కరించును. సూర్యుడు చంద్రకాంతముల 
కాంతి తగ్గించును. ఈ రీతిగా సూర్యతేజస్సు కుమారస్వామిని పోలియున్నది. ॥25 ॥ 


తెలతెలం బాలు వెన్నెలద్యుతిన్‌ రవచిళటి నల్లనల్లంగాం 


బలుచని తమ్మిపుప్పాడినిం బచ్చదనంబుల ప్రొద్దుపొర్చునం 
గలననుం గెంపుచాయల జగం బను జిత్తరు వ్రాసీనట్టి మె 
ల్కల మగు భానుదీప్తి యతులప్రమదం బిడు మీదు చూడ్కికిన్‌. 


తా. తెలతెలవారగా జాజీపోవుచున్న వెన్నెలల తెలుపు రంగును, అప్పుడే వీడుచున్న 
చీకటి నలుపు రంగును, పద్మముల పుప్పొడి యందలి పసుపు రంగును, 
ప్రాతకాలమున గనుపట్టు, సూర్యకిరణముల ఎజుపు రంగును, కలిపి జగమనెడు 
చిత్తరువును చిత్రించెడితూలికవలె నొప్పు బాల సూర్యకాంతి మీకు మేలొనగూర్చుత. | 
26|| 


ఉ. మెరునగంబుమార్గమున మించిన కెంపులధూలళి లేచెనో 
తేరునం దీర్చు పొంకముగ దిద్దిన యెజ్జని పై జయంతియో 
స్వారిగుజాలు 'మేల్తొగరుచాయల జూల్కదలించునో యటం 
చారయ నొప్పు బాలతపనాంశులు చోలుత మీకు బాపముల్‌. 


తా. మేరునగమునందలి కెంపులధూళిచేతనో రథమునకు గల ఎజ్జిని పతాకమునన్నో, 
స్వారి గుట్టములు నెల్లని కాంతుల వలననో ఎజ్జినైన ప్రొద్దుటి సూర్యకాంతులు మీకు 
శోభకలిగించుత |27॥ 


ఉ. చిశటి( బుచ్చు వేడిమిని జేయదు వెల్తురు నిచ్చు బెద్ద రూ 
పై కనరాదు రే నడచునంత( బగ ల్వెలిగెంపంబో దు ప్రా 
భాకర మైన బాలరుచిపాళియ పూర్ణము దిజ్ఞభో, 'వకా 
శాకలితంబె మీకు సకలార్థములన్‌ 'సఘుటియించుం గావుతన్‌. 


తా. చీకటిని ప్రోదోలును - అయినను, వేడిచేయదు, కావలసిన వెలుగునునిచ్చును. 
అట్లని పెద్ద ఆకారముతో నుండదు. రాత్రి నడపియు, పగలు వెలిగింపదు. ఆకాశము 
భూమియు, సమస్తమును వ్యాపించు, బాలసూర్యకాంతులు మీకు శ్రేయస్సు ఘటించు 
గాక.॥28॥ 


చ. చుజుకయి శాంతిదంబు నలుసు న్విపులంబయి కానరాక యొ 
క్కరికిని కానవచ్చియు జగంబున నిందున నుండి యందునున్‌ 
వజలును నశ్వరం బయి యనశ్వరమౌ మునివేద్య మెల్లవా 
రెణిగియు నట్టి లోవెలుంగు రెంటి యినప్రభ మిమ్ము నేలుతన్‌. 


తా. సూర్యుని వేడిమి తీవ్రముగ నుండియు, శాంతి నిచ్చును. అణువువలె చిన్నదిగ 
నుండియు, మహావిపులమైనది. ఆది-అందటిీకి-కనబడును గానీ, ఆయనదరికి, 
మనము పోలేము. ఇక్కడ, అక్కడ ఆనుమాట లేక, సర్వమును ప్రకాశింప 
జేయునదియై, మునీశ్వరులకు మాత్రమే గమ్యమైన, బాలసూర్య కాంతి మీకు మేలు 
చేయుగాక. 29 | 


ఉ. సొమ్ములు గాగ రత్నములు జొప్పడు గూర్సును గాజయుచి చ్చర 
ణ్యమ్ములు గాల్ప( జందురుండు “హా యిని” దేల్పంగ జేసి మూండు లో 
కమ్ముల భూష యై వెన నఘమ్ములు దోలుచు వాననిచ్చి సౌ 
ఖ్య మ్మిడి పెక్కు | కర్ణముల కర్తి యినప్రభ మిమ్ము బ్రోవుతన్‌. 


తా. సూర్యు డొక్కడే యయ్యు ననేక కార్యములు సాధించును - రత్నములునగలకు 


కూర్చునపుడు వానిని వెలిగించును. కారుచిచ్చును కల్పించి యరణ్యములు 
కాల్పించును-చంద్రునకు  హాయిగల్ప్సించును. లోకమునకంతకు నేకైకమైన 
యలంకారముగా భాసిల్లును- సరియైన కాలమున వానలు కురియించును. అట్టి 
సూర్యకాంతి మీకు భద్రము నిచ్చును. ॥|30॥ 


మ. కనువ్రాలన్‌ శ్రుతిమ్రాన్సడన్‌ రసన నాకంబోక ముక్కెద్దియు 
న్గన కాత్వక్కు స స్పృశింప కుల్లము నడంగన్‌ శ్వాసమొక్కండు ద 
కను వేజొక్కటి క్రో తూలిపడు నక్కాలాహి సందష్టమౌ 
జనమున్‌ లేపేడి వెజ్జు బాలరవితేజం బార్చు మీ యాపదల్‌. 


తా. కనులు కనబడక, చెవులు వినబడక, నాలుక మొద్దుకోవ, ముక్కుచదియగా 
శరీరము స్పర్శతక్కియుండి, ఊపిరి యొక్కటే నిలిచి, కాలసర్పముచే కణువబడిన 
ప్రాణిలోకమునకు ఆ రోగము పోగొట్టి, చైతన్యమిచ్చు సూర్యదిప్తి మీకు తేజస్సు 
గలిగించు గాక.॥31॥| 


శా. కన్నీ ర్వంటి హిమంబునెల్ల వెసం దగ్గం జేసి యింతింతగాం 
గన్నిండౌ నెణువున్‌ హరించి బలు జోకం బేర్చు నిర్జోషతన్‌ 
విన్నాణంబుగం జూడంజేసి భువన ప్రేక్షం ద్వదాపత్తి" వి 
చ్చిన్నంబు న్సలుపు న్నవార్కరుచుల న్సిద్ధాంజన ప్ర ప్రక్రియన్‌. 


తా. కన్నీటివంటి మంచును తగ్గజేసి కన్నులలో గలుగు నెఖువును హరింపజేసి, ఏ 
దోషముతు లేకుండ భువనములను చక్కగా జూచుచు, సవిచ్చిన్నముగా సంచరించు 
సూర్యకాంతులు మీకు శోభను గూర్చుగాత. ॥32॥ 


ఉ. ప్రొద్దుదయించు దిక్కుననుం బుట్టి నెలం గడు దూల్చి యెట్ట(గా 
దిద్దినయట్లు తోచి గడిదేజు నవాబ్దము నట్టె లేపుచున్‌ 
దద్దయు ముజ్జగంబులకు దారొక సొమ్ములుగా దలిర్చుచున్‌ 
ముద్దులుగుల్కు భానుకరముల్‌ విభవంబులు మీకు. జేయుతన్‌. 


తా. ప్రొద్దుదిక్కున సుదయించి, చంద్రకాంతిని తగ్గించి, ఎట్టి యెట్టగా నొప్పుచున్న 
క్రొత్తతామరకు కమనీయత గల్పించి, "మూడులో, కములకు నెవడు “భూషాయమాణు 
డగుచున్నాడో, అట్టి సూర్యుని కిరణములు మీపాపములు బాపుగాత. ॥33॥ 


చ. పొలుపుగ ముజ్జగంబు లను పూవులతోటను బెంచు రాత్రి యన్‌ 
గులుకుమిటారి 'చంద్రుండను కుండను బ్రాబ్బగచక్రవాళ మన్‌ 
చెలువపుబోది యన్‌: బగటిచెట్ల్టకుం దానమృతంబు వోయని 
మ్ముల మొలకెత్తు లేంజిగురు ప్రొద్దుటియెండ ముదంబు మీ కిడున్‌. 


తా. రాత్రియను కన్య మూడులోకము లను పూపుతోటను పెంచుటకై చంద్రుడను 
కుండను, తూర్చుకొండపై నిలిచి పగటిచెట్టకు అమృతము పోయుచున్నదో 
ఆమనట్టున్న లేతయెండ మీకు శుభము నిచ్చుత ॥34॥ 


చ. అరుణుని యెజ్ఞచాయ లెనయ న్బగడంబుల డంబు లొక్కటన్‌ 
మెరమెర, దారకాచ్చవి భ్ర భమింపంగ ముత్యపుజాయ లొక్కట 
న్సిరి గన నల్లనల్ల నగు చీశటిసంద్రము ద్రావునట్టి పూ 
ర్వరవి నిభాత్యపూర్వబడబాజ్వలనం బిడు మీకుం బుణ్యముల్‌. 


తా. ఇందు బాలసూర్యకాంతి బడబాగ్నితో నుపమింపబడినది. ఆరుణుని వలె, 
పగడముల భాతి ఎట్జనై, అచ్చటచ్చట నున్న చుక్కలవలె తెల్లన, అల్ల నల్లన-నల్లనైన 
చీకటియను సముద్రమును త్రావు బాడబాగ్నివలె నొప్పు వ్ర ప్రాతః కాల  సూర్యతేజము, 
మీకు శోభాయమాన మగు గాక. ॥35॥ 


ఉ. మద్దెల దిద్దిమల్‌ సరిగమా యను గీతులు గద్దెపద్దెముల్‌ 
గ్రద్దన దిద్దు వేలుపుల గాణలు తొల్లిటి సుద్దు లొద్దికన్‌ 
విద్దెలమారి వేల్పురుసి పెద్దలు సద్దిడ ముజ్జగానకుం 
దద్దయు జవ్వనం బొసగు' నవ్యరవిప్రభ మీకు మేలిడున్‌. 


తా. గంధర్వులు మనోహరమలైన గద్యపద్యములతోడను, వేల్పుగాయకులు, మద్దెల 
ధ్వనులతోడను, ఇతర దేవతలు స్తుతులచేతను, నలరించు బాలసూర్యుడు 
జగంబులకు యౌవనం బొసగు గాత. ॥36॥ 


ఉ. రిక్కలు పల్పనై తమము వ్రీలంగ నిందు శిలాళి పాటుటల్‌ 
తక్కంగం జంద్రుండు న్మెణుంగు దప్పుట నోషధు లుక్కు వీడ నా 
చక్కనిప్రొద్దు ప్రాజ్బగము ఛక్కిని కొంచెము నిల్పియుండ ద 
వ్వెక్కియు' నెక్కకున్న దివసేశుని తేజము మిమ్ము బ్రోచుతన్‌. 


తా. చుక్కలు పల్చనకాగా, చీకటి మాసిపోవగా, చంద్రకాంత శిలలు తప్ప చంద్రుడు 
కాంతిహీనుడు కాగా, ఓషధీలతలు, తమ జిగి వీడగా తూర్పు కొండ నెక్కియు, నింకను 
దీర్హముకాని బాలసూర్యకాంతులు మీకు సిరుల నొసగు గాత. ॥37॥ 


చ. నవనవ యౌవనంబుల వనంబుల రక్తదడంబు డంబులన్‌ 
గవకవం జూపి చెంతలను గ్రంతలం గుంతల దాటి సాటి నా 
కెవ రెవ రంచు దోడుపడు నీడకు చేడియతమ్మి దుమ్మురా 
రవరవ నిక్క నెక్కు దినరాట్‌ ఛవి మీ కగుం బాపశాంతికిన్‌. 


తా. వనములకు యౌవనము నొసంగి, ఎట్టనైన దశములకు నెజ్జనికాంతి నిచ్చి, 
దగ్గజిగను, దూరముగను, మాటుచోటను 'నదిలేక, సమస్తజగంబును వెలిగించు 
సూర్యకాంతి మీకు పాపశాంతి చేయునుగాక. 38 | 


చ. మురిసిన తమ్మిపూవు జలముం గులికించునే కాని యావిరిన్‌ 
నెరపవు చూడ్కులన్‌ వెలుగు నింవునే కాని యొకింత యేనియున్‌ 
చుణచుజ నీవు ప్రాజగము చోటను మున్నటుపై దివంబునన్‌ 
వరుపదికల్‌ నటించు శుభ భాను నవాంశులు మీ కొ. లార్చుతన్‌. 


తా. తమ్మిపూవందలి జలమును కులికించును గాని ఆవిరిగా మార్పదు.చూపునకు 
వెలుగునింపును కానీ ఒకింతయేని, చుజచుజ మనదు తూర్చుకొండనే గాక, 
దినబంతయు నిట్లే ఏకాకారముగా నుండు బాలసూర్యకిరణములు - మీ దోషములు 
పోకార్పు గాత. ॥39॥ 


చ. ఆమరవిభుండు గొల్చెడి బృహస్పతి కే పెదవాడ దిందు కే 
మమరుల జ్యేష్టు డయ్యు జతురాననుం డైన విరించికేని నో 
రు మెదల దర్భవేళ బెదరుం దడబా టగునట్టి సచ్చరి 
త్రము గల సూర్యదేవునీ స్ఫురన్నవరోచి సుశాంతి మీ కిడున్‌. 


తా. ఆర్బనావేళయం దెవని యుదయము లేక, ఇంద్రగురువురు బృహస్పతికి మాటలు 
వెలువడవో, బ్రహ్మదేవునికి సైతము వాక్కు విజృంభింపదో అట్టి సూర్యోదయకాంతి, 
మీకు శాంతి నిడుగాత. ||40 I 


చ. మలలకు మీంద జేగురులు, మ్రాకులయందు( జివుళ్లు వార్ధిచా 
యల బగడంబులున్‌ దెసల హత్తుల నెత్తులం జెందిరంపు( బూ 
తలు దివి మేరుశైల భువి దప్త సువర్ణ్లములైన సూర్యర 
శ్ములుదయకాల శోణములు సొంపుల నింపుల మీకు నింపుతన్‌. 


తా. కొండలమీద జేగురుధారలై, చెట్టయందు చిగుళ్ల, సముద్రతీరమున దిగ్గజ 
కుంభస్థలముల సిందూరములై, మేరుపర్వత శిఖరములు తప్త కాంచన 
సన్నిభములైన నెజని సూర్యకాంతులు మీకు నింపు నింపుత. ||41॥ 


చ. నెల తమిమీజి నస్త శివునెత్తిన యుండ వెసం దమోహలా 
హలము నిపీతమైన నరుణాఖ్య కిసాలయ మొప్పు ప్రత్యుష 
సలలిత కల్పకం బొదవం జక్కనికేం బసపంచు కోకతో 
వెలలు సరోజలక్ష్మి యనం బేర్చు రవిప్రభ మీకు మెలిడున్‌. 


తా.అస్తాదీశుడైన శివుని జడలయందున్న శశి కాలకూటమను విషము త్రాగగా, 
ఆరుణ కిసలయములవలె ఎట్టివైన కల్చకమువెనుక చక్కని పసువు చీర ధరించిన 
లక్ష్మీ యట్ల ప్రకాశించు సూర్యకాంతలక్ష్మి మికు సంపద లొసంగు గాక. ॥42॥ 


ఉ. పుట్టదు సంద్రమం దచట బుట్టిన కౌస్తుభ ముఖ్యవస్తువుల్‌ 
చుట్టలు గావు పద్మమును జూడేము చేతను, విష్ణు వక్షమున్‌ 
ముట్టదు లాతి లేవెలుంగు ముజ్జగమందు వ్వృవస సర్చేడన్‌ 
బుట్టెడు మండలాగ్రమునం బూషున కాసిరి బీ మేళ్ళడున్‌. 


తా. సముద్రములో పుట్టలేదు. అందు పుట్టిన కౌస్తుభము మొదలగునవి చుట్టములు 
కావు; చేతిలో పద్మము లేదు. విప వక్షః స్తలము ముట్టదు. అయినను లక్ష్మీవలె 
సమస్తము నిచ్చి, సూర్యకాంతలక్ష్మి కు సిరుల నొసగుగాత ॥43॥ 


అశ్వ వర్ణనము 


ఉ. మేరువుమీంద నున్ననగు మేల్మిశిలల్‌ నలంగంగనీక సా 
మీరజవంబుసం దుముకంబెట్టిన గుర్తులు వేజి లేమిచే 
చారుతరార్క కాంతమణిజం బగు వహ్నీయ దారి తెల్పంగా 
మీరిన సూర్యుగుజ్జములు మేలుగ ముజ్జగ మేలు గావుతన్‌. 


తా. మేరు పర్వతము పైనున్న శిలలు నలగకుండ, మహావాయు వేగముతో 
దుముకుటచే గుర్తులు వేజి లేకపోగా, సూర్యకాంత శిలలు కరిగి, అందలి ఆగ్నిచే దారి 
స్పష్టమగుచుండగా పర్యటించు సూర్యాశ్వములు మీకు శోభన మిడుగాక. 44|| 


ఉ. దగ్గి బగ్గునం గిరణతాపము వీపులవేయ డప్పిమైం 
దగ్గక యొక్క నాయ దివిదారి వడారము దాటి వెసటన్‌ 
సగ్గుచు గంగ నీర్మెడలు సాచి శిరంబులు వాంచి త్రావుచో 
జగ్గెకు సప్తనప్తి ఘనసప్తులు మీకు హితంబు నేయుతన్‌. 


తా. ఒక్కొక్కప్పుడు దగ్గజగా సూర్యకిరణముల _ వేడమిచేత _ వీపులు 
చుజుక్కుమనుచుండగా, దప్పిచే నాకాశమార్గము నధిగమించుచు ఆకాశగంగ 
కనబడగానే మెడలువంచి గంగనిరు త్రాగెడి రవి 'గుట్టములు మీకు మేలుచేయుగాక. || 
45|| 


చ. పటికపు మానికాల చలపం దమనీడలు వేణె వాజులం 
చటు నిటు బోవు బ్రొద్దుతిరుం గాటినం గెంపుల జూచి సంజ యం 
చటమట మెల్లనం జను నొయారపు పచ్చలపట్ల గానరా 
కిటుల ననూరు మెరుశిఖ నేచు నినాశ్వము లేలు మిమ్ములన్‌. 


తా. స్పటిక భూములయందు తమ ప్రతిబింబములు చూచుచు నిల్చి అచ్చటచ్చట 
ప్రొద్దు తిరిగిన ట్లెజ్జిని సంజకాంతులను చూచి మెల్లగా నడుచుచు, వచ్చగా నన్న 
మరకత శిలలమధ్య లీనమగుచు, సూర్య రథసారథియైన యనూరునికి నితిశ్రమ 
కలిగించు నశ్వ వములు మీకు శ్రేయస్సుల నొసగుత. |46॥ 


చ. ఆహిరివు నన్న లాగిన నొయారముగం జలియించి పాజుచున్‌ 
గుహజననీ సమిపమున గొప్పరథంబు గతిం జవంబుతో 
డ హరితకాంతితో మణజుంగు దబ్బలతో నపకార్క నందినీ 
మహిమ వహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్‌. 


తా.సూర్యసారథి కళ్లెములను లాగుచుండగా, ఆకాశగంగ సమీపమున కొంచెము 
వేగముగా బోవుచు, ముఖములనుండి వెలువడు నురువులు పచ్చని కాంతితో 
నిండగా, యమునానదివలె నొప్పు సూర్యాశ్వపంక్తి మీకు శుభముల నొసగుగాత ॥ 
47|| 


ఉ. దారికి నావ లీవల సుధాంధులు స్వర్గిరి వంగుచు న్నమ 
స్కారము నేయం గిన్నరుల కన్యలు సిగ్గున మోము లగ్గుహా 
ద్వారములం దిడంగ నరుణాఖ్యు డదల్చినం గాని యంచుకం 
తోర మెడం దినేద్ధయము లూప్‌ వ హేషలు దోలు మీకొలల్‌. 


తా. మేరుపర్వతోపాంతముల దేవతలు గిరియందు వంగి నమస్కారమలు చేయగా, 
కిన్నరీకన్యలు సిగ్గుతో గుహాద్వారములనిల్చి చూచుచుండగా, సారథి కళ్లెములు 
లాగుచుండినను, 'మెల్లమెల్లగా నడచు రవి హయములు మీకౌలల నడందుత. (48) 


ఉ. తమ రుచిచేతం బచ్చనగు తట్లమొగుళ్లను జెక్కలొప్పం గ 
త్ఫెములను లాగ నెత్తురులు లెచిన నోళ్ళను ముక్కు లొప్ప వో 
మమునను+ దుట్టు మంచు వడిం బాబు సుమేరుశిఖాగచారి 
రము లన నొప్పు సూర్యునిగుజాలు వరాల సరాలు మీకిడున్‌. 


తా.ఆకుపచ్చనైన తమ శరీరకాంతిచే తెల్లనగు మేరు పర్వతపు చరియలను 
పచ్చదనము కలిగినట్లు చేసి, మేఘములను రెక్కలతో కళ్లెములు లాగుటవలన 
నోటినుండి వచ్చు రక్తము నెజ్టిదనముతో మేరు శిఖరాగ్రమున చిలుకలవలె తుట్టుమని 
పాటు సూర్యాశ్వములు మీకు శ్రేయము లొసగుత. (49) 


అనూరు వర్ణనము 


చ. పొడుపుడుగొడ రంగమునం బొంకపు రేతేజిచొత్త లక్ష్మిక 
న్పడ నుడుపంక్తి పేరిటి నవంబగు పూవుల దోయిలింత జొ 
ప్పడ నిడి సూత్రధారత దివంబున నాలుగు జాల యంకముల్‌ 
నడపెడి లోకనాటిక ననం జను నయ్యరుణుండు మీ కగున్‌. 


తా. తూర్పుకొండ అను రంగస్థలమున రాత్రి యనెడి తెర తొలగగా, నచ్చటచ్చట నున్న 
నక్షత్రములు పుష్పాంజలిగా, “నాలుగు జాములనెడి నాలుగంకముల జగన్నాటకము 
ప్రారంభించు సూత్రధారుడైన అరుణుడు మీకు శుభంబు లిడుగాత.(50) 


చ. హరులకు నగ్ర్యుం డన్‌, హరిన యాతడు మోచుం బళు క్రియం జరా 
చర సమభావకర్శతతి సాక్షిని యాతడు పక్షపాత సం 
చరణుం డటంచు నీడునను సామ్యము నదియు ద కుతి ద్విషున్‌ 
దరిమెడి నేమ ధామములధామమనూరుండు వాపు బి కొలల్‌. 


తా. తాను సూరుని వాహనములగు గుట్టముల కగ్రేసరుడు. అతడు పశువువలె 
హరిని మోయుచుండును. తాను సర్వకర్మములకు సాక్షి, అతడు పక్షపాతము 
(జెక్కలతో ఎగురుట) కలవాడు. తాను జగమునంతను దీపింపజేయు సమరుచికల 
సర్వకర్మ సాక్షి. అతనికి బలమున్నను తాను వయస్సులో పెద్ద. ఈ విధముగా 
సోదరుడైన గరుత్మంతుని మించు స్థిరత్వము, ప్రకాశము గల అనూరుడు మీ కానంద 
మిచ్చుగాత. |51॥ 


మ. వజువాతన్‌ హిమముల్‌ స్రవించు శశిశోభల్‌ ద్రావ జబ్బెక్కి ముం 
దటి గాఫ్టోజ్ఞ్షలదీపన(బు 'వెనుకన్‌ భానుండటంచు న్నతా 
దరత న్సిద్దులు స్తాధ్యు లంబరమునన్‌ దత్తార్థ్యులై చూడ భా 
స్కరసారథ్యేము సేయు వెల్పు మిము రక్షోదక్షుడై యేలుతన్‌. 


తా. ప్రాతకాలమున దూరమునుండి సూర్యునిస్తోత్రము చేయువారును, ఆర్హ్యముల 
నిచ్చువారును వీక్షించుచుండగా, సిద్ధులు మొదలైనవారు ఆకాశమున 
చూచుచుండగా, చంద్రకిరణములయందు “ మంచుకణములనాని తూర్పు దిక్కున 
సూర్యుని గొల్బుచు నొప్పు సూర్యసారథి మీకు శోభ కలిగించుగాక. 52 ॥ 


మ. వజువాత న్విడ రశ్ములం దుదిపగల్‌ మానన్‌ స్వతంత్రుండుగాం 
బరీషత్‌ స్తోత్రవిలాసు(గా హరిపదవ్యాపారుంగా నా ద్విజే 
శ్వరునందున్‌ సమయప్రకర్ష లఘుతం జాటంగ సేవేచ్చమై 
నరుణుండుం దనపాటి సేయు నరుణుం డంత మేలున్మిమున్‌. 


తా. ప్రొద్దుటనే సూర్యునివలె కిరణములను వ్యాపింపజేసి, స్వతంత్రుడై లాఘనముతో 
వానిని “వ్యాపింపజేసి బుధులు ప్రశంసించుచుండగా బ్రాహ్మణులకు విలాసము 
గల్పించి, రెండవ సూర్యునివలె నొప్పు ననూరుడు మీ కనూన సుఖముల నిచ్చుగాక. | 
53|| 


ఉ. రేయను తీగకుం బరశురీతి దమోఒటవి కర్చిభాతి( బ్రా 
క్రోయజనేత్ర కల్వలనుం గోయు కరాగ్రగతిం జగత్సుబో 
ధాయతి ధాతపద్ధతి వియద్భువు లేర్పడం దొల్బునట్టి మేల్‌ 
జాయిస్టితిన్‌ దలీర్చెడు ద్యురత్నముసారథి మీ కొలార్చుతన్‌. 


తా. చీకటి యను అత్తను ద్రెంచు గండ్రగొడ్డలియై, చీకటి యను నరణ్యమును 
దహించు గార్చిచ్చై, తూర్పు దిక్కనెడు వనితి కష్టములను తొలగించు హస్తమై, 
ఆకాశమును భూమిని నైక్వముసేయు బ్రహ్మ వలె నొప్పి దివి భుషి వేబుచేయు 
దివ్యరత్నమౌ సూర్యపారథీ మీకు మేలుచేయుగావుత. |54॥ 


ఉ. వానకు దూర్చుగాలివలెం బావకకీలకు ధూమమట్లు లో 
కానకు నాదిసృప్టగతిగా ప్రతిరాశికి నొంకృతి స్థి స్టితిన్‌ 
భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలా 
గైనవి నాప్తుతే ర్నడపు నవ్వినజాత్మజుం డేలు మిమ్ములన్‌. 


తా. వానకు తూర్చుగాలి రీతి, అగ్నికి పొగ యట్లు, లోకమునకు మొదటి సృష్టివలె 
వేదమునకు నోంకారమైన కరణి వ? శివుని నాట్యారంభమున నాండ్భితి 
సూర్యునితేరు నడపు ననూరుడు మిమ్మెలును గాక. ॥55॥ 


ఉ. మేలిమిబండలం గలసి మించిన సూర్యుగుజాల చాలునుం 
బోలెడు పచ్చలం గొలికిపూసకు మేల్కురువిందమై స్వకీ 
యాలఘుదిప్తి మేరుకుభృదాభరణం బొనరించు నమ్మహా 
వ్యాళ విరోధి యన్న దవులం దిడి మీ యఘపంక్తి నెట్టుతన్‌. 


తా. మేరువుపై రథము నడపునపుడు బంగరువన్నె గాంచి, ఆ వెనుక గుజ్జములు 
ఆకుపచ్చని 'కొంతిచే నచటి బండలు ఆకుపచ్చరంగుతో నొప్పగా, తనయొక్క 
స్వకీయమగు కాంతిచేత మేరు పర్వతమునకు నా భరణాయమానమైన అనూరుడు 
మీ పాపములను బాపుగాత. 56 ॥ 


చ. చిబుతెనంగోల బెత్తమును చేతను బట్టి గుణాల పేరి స 
ప్త రుచిర కక్ష్యలం 'గడపి ధ్వాంతపదావళి తొప్పి తేరి ముం 
దెఅపుగ నుండి నేర్చున ధరెశుల( జూపు జగత్సభా మనో 
హర దినరాజు పెద్దప్రతిహారి సదా మిము బ్రోచుగావుతన్‌. 


తా. జగమనెడు మహాసభకుగల ఏడు కక్ష్యలను ఏడు గుజ్జములచే దాటించి, చీకటిని 
తరుముచు, ఏడు కులపర్వతములను లోకమునకు కన్పింప జేయుచు, కసగోల 
యనెడు బెత్తముతో సూర్యునిరాక తెలుపు ప్రతిహారియైన యనూరుడు మీ 
యఘముల దొలగించుత. ||57 || 


ఉ. పగ్గము లొ నటం చరుణ వారుణపాశము లంట(బోకుమా 
యెగ్గిడి యేకచక్రమని కృష్ణునిచక్రము ముట్టంబోకుమా 
దిగ్గున నెన్మిదౌ తగును దేవహయం బనంబోకుమా యటం 
చగ్గముగాం బరోపకృతి కర్కుండు దిద్దినవాండు మీ కగున్‌. 


తా. తనకు రథము తోలుటకు తగిన సాధనసామగ్రి యితరులనుండి గ్రహింపకుండ 
సూర్యుడు తన సారథియైన యరుణుని వారించుచున్నాడు. పగ్గములు సరిగా లేవని 
వరుణుని పాఠములను గ్రహింపకుము. నీ రథమున కొకటే చక్రము గలదని 
విష్ణుమూర్తి చక్రము నడుగకుము. నీ రథమున కేడు గుజ్జములున్నవని ఎనిమిదవ 
గుజ్జముకొజకు ఇంద్రుని యుచ్చైశ్వవము కోరకుము" అని వారించు సూర్యుడు మీకు 
శుభముల నొసగుగాక. |58॥ 


మ. పురుహూతా! కనుదమ్ము లొప్పే శిఖిదీప్తుల్లేవె యిచ్చోటం గా 
సరము న్నిల్చుము తాతపాదనతీకై సౌరీసరే నిర్భతీః 
వరుణా ! చూడుము, మారుతార్వుడితి తెల్పంబడ్డదో శ్రీదయీ 
శ్వరమీలే యని వైపుణేండ్ల నను భాస్వత్సూతుం డేలున్‌ మిమున్‌. 


తా. ఇంద్రుడా! నీ వేయికనుదమ్ములు క్షణమాత్రము వికసింపగలవు. అగ్నీ! నీ కాంతి 
యిక తగ్గును. యముడా! నీవు నీ వాహనమును కొంచెము మరల్పుము. నైరుతీ! నీ 
వట్లే చూచుచుండుము. వరుణుడా! ఈ గుజ్జములను నీటిచే తడుపుము. 
వాయుదేవుడా! గుట్టమునకు జవసత్వముల నిమ్ము. కుబేరా శివునకు 
నమస్కరింపుము- అని" అష్టదిక్సాలకులను హెచ్చరించు అనూరుడు మీకు మేలు 
చేకూర్చుగాక. ॥59 ॥ 


చ. బడలండు డప్పి లే దలంత బట్టదు మై మజువండు పాంథుడై 
మిడిమిడి యెండ బగ్గుమని మీందణడం జగమెల్లం గ్రుమ్మజన్‌ 
సడలండు పచ్చగుజ్లముల చాలను రమ్యవనంబు' పట్టి యీ 
తడు రవిసూతుం డీప్సిత పదార్థములం గృప మీకునీచ్చుతన్‌. 


తా.తీవ్రములైన సూర్యకిరణములు దాకియు నెవడు బాటసారివలె మూర్చ జెందడో, 
ఎవడు డస్సినను తన దేహము సరిగా నుంచుకొనునో, ఎవడు వాడికిగణములచేత 
నోరెండకుండ నుండునో, అట్టి సూర్య సారథి మిమ్మ బ్రోచుగాత.(సూర్యకిరణముల 
వేడికి మానవులకు పై యనుభవములు గలుగును) ॥|60॥ 


ఉ.తీరిన గంగలో నిసుకతిన్నెల దూరిన డెక్కెలాడ క 
మ్మేరుపుకందరంబు లను మెట్టుల మ్రైగ్గినం గాళ్లు తొట్రిలన్‌ 
మీరిన పచ్చరాగరిక మేయంగ' సూర్యుగుజాలు 'నీల్వ సాం 
పూనం జలోచలోజవిది హుమ్మను నగ్రగుం డేలు మిమ్ములన్‌. 


తా. ఆకాశ గంగాతీరపుటినుకలో గుజ్జముల డెక్కులు కూరుకుపోవుచున్నవి. 
మేరుపర్వత శిఖరముల కాళ్లు జాజుచున్నవి. దూర్వాంకురములు గల 
స్థలములోయని మరకతములుగల స్థలముల నాగుచున్నవి. అట్టు గుజ్జముల వేగపు 
నడకను నదలించుచు, హుంకారము సేయు ననూరుడు మీకు శ్రేయము చేయుగాత. 
61|| 


రథ వర్ణనము 


ఉ. రీకుగ బ్రాగ్గిరి న్వెనుక డెక్కలయంచుల నిల్వ జొమ్ములన్‌ 
జౌకుమొయిళ్లు మెనులను సాచక యెత్తిన శబ్దహినమై 
ప్రాకెడి చక్రముం గలిగి పాణ ననూరుయడు లేచ మైక్కినన్‌ 
వీకున సంతరిక్షమున వే జను సూర్యునితేరు మీకగున్‌ 


తా. బలిసిన టొమ్ములచే మేఘములను గ్రుమ్ముచు, గొరిజ లాధారముగా 
నిలువబడియున్న యశ్వము లొక్కమారు రథము కదలించుటచేత అనూరుడు 
వెల్లకిలబడి సూర్యునికి నమస్కారము గావించుచున్నాడు. అట్టి రథము మీకు మేలు 
చేయుగాత. |62॥ 


ఉ. అంతొటి చిమ్మచీంళటుల నార్చు కఠంబులు వేయి గల్లు భా 


స్వంతుని మోయలేక శ్రమబట్టు మరుత్తుల నక్కడక్కడన్‌ 
వింతగ మేత్త లార్హురని వేజుంగ వేజుంగ నేర్చరించు న 
త్యంత పటుప్రభావ జగదక్షరథంబు శుభంబు మీకిడున్‌. 


తా. చీకటిని నిశ్శేషముగా పోగొట్టటకు వేయికిరణములు ధరించిన సూర్యునికి 
న్థానమై, సప్త వాయుమండలముల నధిగమించిన సూర్యరథము మీ పాపముల 
బాపుగాత. 163 | 


మ. మరతాల్లైన మహాహులం బొడువ నాం ద్క ల్విడం బ్రా(కి వా 
ర్థరముల్‌ pea ననూరుని వడిం బ్రప్రీతు( గావించి యా 
హ్‌ యేరీతి( దలంచు నట్ట చని తార్జ్య ప్ర 3 ప్రక్రియం బోవు భా 
స్కరుతే రెప్పుడు మిమ్ము బాపచయముల్‌ చక్కాడి రక్షించుతన్‌. 


తా. ఏది గమని వేగముచేత తన సారథికన్నయైన గరుత్మంతునివలె నొప్పి, 
అనూరునకు సంతోషము గలిగించుచున్నదో, ఏది మేఘమండలము చీల్చుకొని 
పోవునవుడు టెక్కలుగల గరుత్మంతునివలె నొప్పుచున్నదో, అట్టి రవిరథము మికు 
కాంతి నొసగుగాత. | 64॥ 


చ. నడ చుజుకుందనాన నొకనాంటను దీర్హ జగయు చుట్టుచున్‌ 
గడు బరువై సుమేరువుశిఖన్‌ మణికోటుల నుగ్గునేయుచున్‌ 
బుడమికి మీందం గొంతవడి భూర్యపరాద్రిని కొంత సే సేపుదా 
నడుగున మండు సూర్యరథ మాషద లెల్లెడ మీకు. బాపుతన్‌. 


తా. ఏది ఒక్క పగటికాలమునందే మేరుగిరిని చుట్టి ముజ్జగములు 
నాక్రమించుచున్నదో, ఏది పూజ్యమైన దిక్కులతో సంబంధము" గల్పించుచున్నదో, 
దేనినడక యింతమాత్రమని నిర్ణయించుటకు వీలులేదో, అట్టి సూర్యుని రథము మీ 
దోసగుల తొలగించుగాక. 65 | 


ఉ. దౌలకుం దూలుం గాంతి చెడీ తారు గ్రహంబులు కేతనాంబ రాం 
దోలితు(డై చనున్‌ శశి, విధుంతు(డున్‌ గ్రసనేచ్చ వెంటరా 
మూలుంు జక్రముల్‌ హరులు బుట్టిన గాంగజలంబు వ్రీలు ని 
ట్లోతి దలిర్చు భాస్కరరథోతమయానము లేలు మిమ్ములన్‌. 


తా. ఏది తేరినొగ తాకటచే చీల జారి గ్రహమండలము బెల్లాబెదరు గావించుచున్నదో, 
ఏది రాహువునకు విష్ణుచక్రమను వేజుపు గల్గించుచున్నదో, ఏది తను టెక్కెముల 
గాలిచే చంద్రుని గడగడ వడకించుచున్నదో- అట్టి రవి రథము మీకు సంతోషము 
గూర్చుగాక. || 66 | 


ఉ. కాడిని జార మక్షమునం గంకణథోరము౦ గట్టి కంబమం 
దోడక ధూప మిచ్చి విరు లొయ్యనం గూబరమం దమర్చి మే 
ల్హాడం బటీరగంధమునం జక్రము మెత్తుచు సిద్దభామినుల్‌ 

డుక మింట మైక్కెడి రవిప్రభుతే రఘభేది మీకగున్‌. 


తా. ఏ రథము చీలను సిద్ధస్త్రీలు, పసుపుతోరములతో ప్రొద్దుట నర్చింతురో, ఏ 
రథచక్రములను వారు గంధమెతో నలంకరింతురో, అట్టి అశుమాలి రథము మీ 
కనంత సౌఖ్యముల నిచ్చుగాత. |॥67॥ 


ఉ. ప్రక్కల నెక్కుడై తురగపద్ధతి లేచు పసిండిదుమ్ముతో 
జక్కంగ నెప్పుడుం దిరుగు చక్రము నేములలోతు పాజుచున్‌ 
నిక్కిన మేరువందు. దనవేండిమి నింకిన దిన్నెలౌ సుధా 
భుక్కులయేఆు నాం దగిన పూషునిరథ్య యొకండు మీ కగున్‌. 


తా. ఏది వెడలునప్పు డిరుప్రక్కలను బంగారురజము చల్లుచుండునో ఏది తన 
వేడిమిచే మేరుగిరిపై దీపించు ఆకాశ గంగాజలములను చల్లుచు, ఆ శిఖరమును 
తెల్లగా చేయుచున్నదొ, అట్టి సూర్యరథమార్గము మీకు శోభనము లిచ్చుగాత. ॥|68 ॥ 


ఉ. మొక్కంగవచ్చు దెవగణముఖ్యుల చాలది త్రోవగాంగ నా 
చుక్కలు చక్రఘట్టనను జూర్లముగా నది దుమ్ముగాంగ బల్‌ 
నెక్కొను వాజిహేష దివి నిండీన నేమిరవంబుగాంగ మీ 
న్న క్కుతలంబుం బోలంగ నొనర్చిన యర్కు రథంబు మీ కగున్‌. 


తా. ప్రాతకాలమున నమస్కరించుచున్న దేవతలశ్రేణి మార్గము చూపగా 
రథవేగమున పొడియైన నక్షత్రముల ధూళితో, చక్రము చుట్టునున్న పట్టాధ్వనితో 
భూమియందువలె ఆకాశమునందును సంచరించు నరుణుని యదరము 
మీకానందము. గల్లించుగాక. | 69 ॥ 


ఉ. జానగు దేవయానముల చాలున వచ్చి ద్యుషద్వితానముల్‌ 
పూని, నమో యన న్వడినిం బోవుచుం గానక సైకతంబులన్‌ 
మానగు గంగ మెల్ల జన మంథనమందిరమందుం బారిజా 
తా నుపమానసూనములు నావిన భానురథంబు మీ కగున్‌. 


తా. వందనము చేయుటకు వచ్చిన బృందారకశ్రేణులు సమర్పించు పూవులు, ఆకులు 
గలదియై, ఆకాశ గంగాతీరమున నతి త్వరిగతి గలదియై సుందరనగరముల బోలిన 
మందర శైలముల మందమందగతి నడచు సూర్య స్యందనము, మీకు శుభములను 
చేకూర్చుగాక. ॥70॥ 


చ. హరిహరులన్‌ సదృక్షపతి యక్షములన్‌ మటీ చక్రి చక్రమున్‌ 
సురలు సురంహ మల్ల యరుణు స్వరుణుండును న స్థాణు స్థాణుండన్‌ 
విరివిగం గూబరంబునం గుబేరుండు గొ ల్వంగ నిత్యయుక్తి వై మై 
పరహితవృత్తి మెచ్చు ఖరభానునిస్యందన మేలు మిమ్ములన్‌. 


తా. దేని చక్రమును విష్ణువు స్తుతించుచున్నాడో, దేని యశ్వములను చంద్రుడు 
శ్లాఘించుచున్నాడో, దేని టెక్కెమును శివుడు పొగడుచున్నాడొ దేని యిరునును 
చంద్రుడు న్మరించుచున్నాడో దేని నొగను కుబేరుడు స్తుతించుచున్నాడో, 
సురసమూహము దేనిని స్తోత్రము చేయుచున్నదో అట్టి సూర్యరథము మీకు 
నుల్లాసము గల్పించుగాక. 71 | 


మ. నయనాహీనుండు మూలమం దలర గా నాకౌకసుల్‌ పాదముల్‌ 
నియతిం గొల్వంగ నెంతయున్‌ బలి హరుల్‌ శీఘ్రంబ లాగన్‌ మహా 
వియదంభోనిధిలోన మంథరము నా వింతై కడుం బొల్బు న 
వ్యయ రత్నంబు రథంబు తుల్యమగు భాగ్యం బిచ్చి మీమ్మేలుతన్‌. 


తా. ఏది మందరనగమవలె ఆకాశమను సంభోధియందు దిరుగుచున్నదో, ఇంద్రుడును 


బలి చక్రవర్తియు దేని నెల్లప్పుడు పొగడుచుందురో - అట్టి మందరాద్రివలె నుండు 
నంశుమాలి' రథము మీకు సకలసంపదల నొసంగు గాత. 72 | 


మండల వర్ణనము 


చ. పగటికి బీజమున్‌ తిమిర బాధక మక్షికి నంజనంబు ము 
క్రిగవిని, ముజ్జగాలం దగు దీపము లొక్కటియైన ముద్ద వా 
న గురియు హేతు వద్ది రశనారసపానము పెద్దచెంబు పే 
ర్మి గలుగు సూర్యమండలము మీకును గోరిక లిచ్చుగావుతన్‌. 


తా. ఏది చీకటిని పోగొట్టి లోకమునకంతకు దృష్టి ప్రసాదించునో ఏది నేత్రములకు 
ప్రకాశమిచ్చునో, ఏది యోగులు ప్రవేశించుటకు ద్వార మో,ఏది భూమియందలి 
జలముల గ్రోలు పాత్రమో అట్టి అతులమై, ఆమేయమై, తేజస్సులకు తేజస్పైన 
మండలము మీకు కల్యాణముల నిచ్చుగాక. |73॥ 


చ. చెలియలికట్ట మీజి పడు సింధువునీటియలై సగంబు ము 
న్నలమిన పెద్దచుక్కలకు ద్వార నభంబయి కొంచె కొంచెమై 
పొలుచు వసంతు మోమునను బొట్టయి చీశటిగొట్టి ప్రాగ్గిరిన్‌ 
గలికితురాయి యైన దిననాథుని బింబము మీకు మెలిడున్‌. 


తా. సముద్రమునకు వేలవలె, అనగా హద్దువలె నుండి శుక్రాది యితర గ్రహములను 
మినుకుమినుకు మనునట్లు చేయుచు, 'ఉదయాచల శిఖరమునకు, శిరోమణివలె, 
సత్యధిక ప్ర పభతో ప్రకాశించు సూర్యమండలము మీ దురితములను పోగొట్టుగాక. | 
74|| 


ఉ. మేలిమికొండకుందనము మీదను జెక్కిన కెంపు నీలిమం 
దేలిన నల్వకల్వలకు దిమ్మెకుం జుట్టును వీలు జూలునుం 
గాలము పేరి వ్యాళము ఫణామణియై, ఘనమై, నదా జగ 
జ్ఞాలము మండనంబగు త్విషాంపతిమండల మేలు మిమ్ములన్‌. 


తా. ఏది తామరపూవు కాంతులతో పుటమార్చిన యట్లు ఉదయ శైలము కాంతులను 
వెలార్చుచున్నదో. తామరలయందుండెడి తుమ్మెదలవలె ఏది నల్లకలువల దాయలను 
విస్తరింప జేయుచున్నదో, ఏది దినముఖమున పూజింపదగిన ' దొడ్డమాణిక్యమైనదో, 
ఏది విశ్వమునకు నేకెకముగా  సంపూర్ణభూషణ మగుచున్నదో, అట్టి 
సూర్యమండలము మీ పాపములను ఖండించుగాక. ॥75 ॥ 


ఉ. రెదొరరూపు సున్నయగు రిక్కల కేరును దిక్కులేరు దా 
మోదర కౌస్తుభంబు చెడు నోటమిపాలగు నగ్గి కల్ల లం 
బోదరుతండ్రి చూ పడంగు నొప్పుగ దీనిప్రభల్‌ తమంబులన్‌ 
భేదిలం జేయునట్టి రవిబింబము సేయు మిముం బునీతులన్‌. 


తా. దేని యుదయమువలన చుక్కలకు రాజైన చంద్రుడు కాంతిహినుడగుచున్నాడో, 
శివుని శిరస్సునందున్న చంద్రుడు ప్రకాశింపడో, విష్టువు వక్షస్థలమున కొస్తుభము 
కాంతి నీయదో అగ్నిహోత్రము తేజస్సుతో మండదో అట్టి సూర్యమండలము మీ 
కభ్యుదయము ప్రసాదించుగాత. |॥|76 | 


చ. తొలుతను తూర్చునం బొడిచి తూరుపు పే ర్దిశ కిచ్చు రెండు జా 
ములతరి బగ్గనం దివసముం బొనరించు. గ్రామమ్ముగం జగ 
మ్ములం దపియింపం జేయు మది ప్రోచును జీవన మౌచుపుట్టువున్‌ 
గలుగగంజేయు నిట్టి దిననాథునిబింబము ముక్తి మీ కిడున్‌. 


తా. ఏది ఇంద్రునిదైన తూర్పుదిక్కున తొలుత ప్రకాశించుచున్నదో దేనివలన ప్రాగ్గిశ 
ఆను నామము _సార్థకమగుచున్నదో, ఎది విస్తరించిన దినము తేజముచే 
కాంతిమంతమగుచున్నదో, ఏది జగమునకు ప్రాణమైయున్నదో, ఏది జగత్సృప్టికి 
హేతువును రక్షణయు, పోషణయు నగుచున్నదో అట్టి రవి మండలము కు 
మోక్షము నొసంగుగాక. 77 


చ. గలగల యెండునేలల యగుం జలధుల్‌ కులపర్వతంబులున్‌ 
దిలతులనంబులై నలుగు దిట్టపుం గాక యుగావసానవే 
శల నని లోకరక్షణపరాయణత న్నిఖిల ప్రభావళుల్‌ 
మెలపక వెల్లుమాత్ర మిడు మిత్రునిబింబము మీ ముదంబిడున్‌. 


తా. ప్రళయకాలమున సముద్రము లింకపోవును. కులపర్వతములు పెట్టి పోయి 
తిలప్రమాణము లగును. అట్టు కాకుండ ప్రతిదినమును జగమును" రక్షించు 
రవిమండలము మీకు శ్రేయము ¢é లిచ్చుగాక. |॥78॥ 


చ. చెరువు వియత్తలం బడును చీకటి తృప్తికి వచ్చునట్టి బం 
భరములపాళి రాహువును బత్రము పత్ర మితారుణాభలా 
యరుణునిశోభ లిట్టి దగునట్టి సహస్రదళంబుగాదే భా 
స్కరు ఘనమండలం బిది సుసంగతి మీకును మంగళం బిడున్‌. 


తా. ఆకాశ మను బావిలో చీకటి యను బురద చీల్చుకొని జీకులచే వికాసము చెంది, 
మూగిన తుమ్మెదలు రాహువువలె నొప్పగా నుండు రవి మండలము మీకు 
కల్యాణముల నిచ్చుగాత. |79॥ 


చ. వురహరునేత్ర మయ్యు నెజపు న్నిరవద్యతం గామపూర్తి సం 
సరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్ల వెళలం 
దిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాశి విరుద్ధకార్యమై 
సరసము సూర్యమండలము శాశ్వతసౌఖ్యము మీకు నిచ్చుతన్‌. 


తా. శివుని మూడవనేత్రమయ్యు మన్మథుని దహింపదు సరిగదా కామము నభివృద్ధి 
చేయును. సంసార సముద్రము దాటించు ఓడయయ్యు గాలికి చెదరిపోదు. 
తిరుగుచున్నట్లు కనబడుచున్నను, స్థిరముగా నుండును. ధ్వంస క్రియ చేసినను 
నూతన నృష్టి చేయును. అట్టి సూర్యమండలము మీకు శోభాయమాన మగుగాక ॥| 
80॥ 


రవి వర్ణనము 


చ. శ్రితవిధులై బుధుల్‌ క్రుతుల సిద్దులు గీతిని సౌరగాతలున్‌ 
జతురత(+ః జాటు గర్భముగం జారణులు న్యతబుద్ధియాతుధా 
నతతి ముహుర్ముహుర్నతిఘనాహులు సార్యము సాధ్యులున్‌ మహా 
వ్రతనియతిన్‌ ముముక్షువులు పక్షతం గొల్పు నవాద్రి మీకగున్‌. 


తా. సిద్ధులు సిద్ధాంతవాక్యముల చేతను, విబుధులు వేదవాక్యముల చేతను, 
చారణులు చాటువుల చేతను, గంధర్వులు గీతముల చేతను, బ్రాహ్మణులు 
ప్రాతఃకాలమున అర్థ్యములతోడను, రాక్షసులు మనోనిగ్రహముతోొడను నెవని 
స్తుతింతురో అట్టి సూర్యడు మీ యఘముల నడగార్చు గాక. ॥81॥ 


ఉ. చెంగట నంగుగా వెలుంగు చిచ్చులకొల్మిని గాచి కాచి వె 
ట్టం గతిమ త్తురంగ ఖురటంకముల న్వడి గోసి కోసి ని 
సంగ రథాంగసంభ్రమ లసన్నికషాప్తిని గేసి గీసి ము 
బృంగుల మేరువుం దిరిగి వన్నియగట్టు నినుండు మీ కగున్‌. 


తా. బంగారము పరీక్షించుటకు మూడు విధములు గలవు. 1.పుటము పెట్టుట 2) 
కొంచెము ఖండించి పరీక్షించుట 3) ఆకురాతి యొరపిడి. ఎవని కిరణముల తీవ్రతచే. 
బంగారు పర్వతము (మేరు పర్వతము - సూర్యుడు దానిచుట్టు పర్యటించును.) 
పుటము పెట్టినట్టయినదై, రథాశ్వముల గొరిజల తాకుడుచే, పైకి పేట్టుచున్న ముక్కలు 
గలదై రథచక్రముల యొరపిడి యను మూడు పరీక్షలకు లో నగుచున్నదో అట్టి రవి 
మీకు నభ్యుదయములు ప్రసాదించు గాత. ॥82 | 


ఊఉ. బంగరుతమ్మి గంగ బ్రతిభం గనువాడదు నందనంబునన్‌ 
దుంగు సుమాళిలక్ష్మి కడు దోడదు నెండదు మేరుశృంగముల్‌ 
రంగు లెసంగుగాని చెదరంగం గరంగవు సత్కృపాప్తి ని 
బ్బంగిని మార్దవంబు గలభాగ్య మహమ్ము వినుండు మీకగున్‌. 


తా. చాల వేడి గలవియయ్యు సూర్యకిరణము లాకాశగంగ నీటిని నింకజేయవు 
సరికదా, అందలి కమలములను వికసింప జేయును, అట్లే చెక్కు చెదరకుండ 
నందనోద్యాసమును ప్రకాశింప జేయును - మేరుగిరి బంగారు శృంగములు నెవ్వని 
తెల్లనైన కాంతిచేత తెల్లబడవో అట్టి సూర్యుడు మీ కాయుర్భాగ్యము 
ప్రసాదించుగాక. ॥83|॥ 


ఉ. చీకటి నొక్కదానిన గ్రసింపదు కల్మష కిల్చిషంబులన్‌ 
నూకునుం దమ్మిమాత్రమ వినోది నొనర్పదు భక్తబోధన 
శ్రీకము కేవల మృహిమ చేయదు శ్రేయముగూర్చు మద్యమం 
బేకము పూనియుం బనులనేకము నేయు నినుండు మీ కగున్‌. 


తా. ఎవ్వడు కేవలము చీకటిని నశింప జేయుటయే గాక పాపములను 
పోగొట్టుచున్నాడో, ఎవడు కిరణముల తాకుడు వలన, తామరులను కాంతిమంతము 
చేయుటయే "గాక తనయడుగు దామరల మొక్కు వారిని తేజోవంతులుగా 
జేయుచున్నాడో, ఎవడు, పగటికి కర్తయగుటయే గాక, మోక్షమునకు కర్త 
యగుచున్నాడో, ఆ భానుడు, మీకు, నిరంతర శుభములు చేకూర్చుగాక. 84|| 


చ. పరవశవృత్తి చెయ్వుడిగి ప్రక్కల బండి నివాళ నూర్చి యే 
దరిం గనం జీకటై నెగులు దాల్చినయట్టు జగంబుం జేయుచున్‌ 
మజీయొక లో క్ర మభ్యుదయమాన్యము సేయంగయటో వునట్టి భా 
స్కరుండు శుభక్రియాకలన సంతసము న్మిముం బ్రోచు. గావుతన్‌. 


తా. ఏ సూర్యుడు లేకపోయిన యెడల - ఉదయింపని యెడల లోకము చైతన్య 
రహితమై మట్టిపెల్ల వలె బడియుండునో మండము పట్టి చేష్టలు దక్కి, బ్రదుకుదునో, 


బ్రదుకనో యను సందేహము గల మానవుని వలె జగము పడియుండునో, 
నలుదిక్కులను కటిక చీకటి గమ్మినట్టుండునో అట్టి సూర్యుడు మీ కవారైశ్వర్యముల 
నిచ్చుగాత. సూర్యుడుదయింపనిచో లోకవికాసమే 'లేదని భావము. |85 | 


చ. నిలుకడలేదు లోకగతి నిల్బును( దత్సరిపాలనంబునన్‌ 
వెలుంగున లోకదృష్టి మిబుమిట్లగు లోపలిదృష్టి మే లగున్‌ 
బలితపు లోకతాపమగు మౌనుల నిర్చృతి కారణం బగున్‌ 
లలి నిటు బ్రాగ్జిశాధికవిలాసుండు భానుడు మీకు మేలిడున్‌. 


తా. ప్రపంచమున కంతకు కాంతిని ప్రసాదించుటకు నాతడు తిరుగుచునే యుండును 
- కాని స్థిరముగా నుండును. జనులు చూచుటకు దుర్నిరీష్యుడుగా నుండును కాని, 
భద్రములను గలిగించును. అతడు మనుజులను తపింప జేయును, అయినను ముక్తి 
నిచ్చును. అట్టి సూర్యుడు మీకు సంపద లొసంగు ॥86॥ 


ఉ. కాలము దప్పవాజయిన కాజులు పండు సువృష్టి, జేలు దే 
వాళి మఘంబులం దనియు నప్పవమానుండు చుం జుక్కలున్‌ 
దూలవు, మోచు నద్రు లిల( గోయధిమేరను మీటి దాశలున్‌ 
మేలగు నిట్లు ముజ్జగము నిల్చు దివాకరు డేలు మిమ్ములన్‌. 


తా. బుతువులు తప్పక క్రమముగా వర్తిల్లును - వానలు సకాలమున వర్షించును - 
దిక్కులు చెక్కు చెదరక నిలచును - కులపర్వతములు కదలక యుండును - ఇట్లు 
ముల్లోకములను స్థిరముగా నిలిపిన తీవ్రాంకుడు మీకు తేజస్సు నొసగు గాత. ||87 | 


ఉ. చక్కనిచుక్క. బ్రక్క నిడి శంభుండు గ్రుమ్మంబు వెండి కొండపై 
నక్కడలి న్మురారి యహియందు సుఖంబుగ నిద్రబోవు దా 
నక్కమలాసనుండు దినమంతయు. జిత్తనిరోధ మూనుం బెం 
పెక్క నితండు ముజ్జగమునేలంగ నీ రను మిమ్ము( బ్రోచుతన్‌. 


తా. కైలాసమున శివుడు అర్థనారీశ్వరుడై సుఖముగా నుండును. పాల సముద్రమున 
శేషశయ్యపై విష్ణువు హాయిగా నుండును. కాని ఎవడు. ఒక్క క్షణమైనను విశ్రమింపక, 
లోకరక్షణ కొణకు ఉదయము మొదలు సాయం కాలము వణకు తిరుగుచుండునో, 
అట్టి సూర్యుడు మీదొసగుల, తొలగించు గాక. |88॥ 


ఉ. బింబము బుక్కులై, లసదభీశులు సామములై యణుస్థితిన్‌ 
బింబము నొందువాండు మహనీయయజుశ్రుతియై త్రయోమయా 
డంబరమూర్తి యంచు నెదుటంబడి వైదికులెల్ల మ్రొక్క స స్వ 
ర్లం బపవర్గ 'మీచ్చు గ్రహరా జొసగున్‌ సిరి మీకు నిత్యమున్‌. 


తా. సూర్యబింబము బుగ్వేదము - కాంతి సామవేదము, సూర్యమండలాంతస్థుడైన 
పురుషుడు యజుర్వేదము. ఇట్లు త్రయీమూర్తియై స్వర్గాపవర్గములను ప్రాణీకోటిని 
కటాక్షించు సూర్యుడు మిమ్ములను రక్షించుగాత. 69 ॥ 


శా. అయ్యల్‌ లోకహితప్రచారులు సురేంద్రాదుల్‌ సుతుల్‌ దైత్యులున్‌ 
వ్రయ్యల్‌ నేసిన జోదు లయ్యదితి కెవ్వారున్న మౌనివ్రజం 
బయ్యాదిత్యపదంబు వీని కగుంగా కంచు న్నుతుల్‌ సే సీయు న 
క్షయ్యప్రాభపు( డైన సూర్యుడు సమస్తశ్రీలు మికిచ్చుతన్‌. 


తా. అదితి సంతానమగు దేవతలందజు నెవని సేవించి సూర్యుడాదిత్యుడను 
శబ్దమను సార్థకము చేయుదురో సమస్త మునిగణము నెవని సంతతము 
స్తుతించుచుండునో, అట్టి సూర్యుడు మీకు శుభ ప్రారంభముల్లూర్చుగాక. 90 | 


చ. వెలుంగున మంటిమేలిమియు వృష్టిజలాకృతి సంస్కృతి న్మహా 
నిల తనువుష్టిమన్‌ జగతి నిప్పుమెయిన్‌ మదిం గోర్కెలిచ్చి యు 
జ్ఞ్వలలితమూర్తి యున్కి మినుచాయయు దర్శనుం జంద్రురూపు ని 
ట్లలరి స్వమూర్తితో నెనిమిదౌ శివలీలల ప్రొద్దు మి కగున్‌. 


తా. భూమిని కాంతిచేతను జగమును, జలముచేతను గాలిని పొవనత్వము చేతను, 
అగ్నిని దాహకత్వముచేతను, నిరంతరము ప్రార్థించు యజమానులను నిలిపి, 
ఆకాశమున _ చం॥|దకిరణ (ప్రసారము చేయుచు చీకటిని పోగొట్టి, 
జగదైశ్వర్యసంపదను అష్టమూర్రియైన శివునివలె నొసంగు సూర్యుడు మీకు 
శ్రేయోదాయకు డగుగాత. |91॥ 


చ. లలిత నవ ప్రఫుల్ల కమలాకరభూషణ పాదళోభియై 
దల మగు భక్తి మింట వినతాసుతు. డర్శిలి దారితోడుగా 
నెలమిని యేడుగుజ్జముల యెక్కుడు లోకముమీంది దేవతల్‌ 
గొలువ మురారి పాటి నెసగుం గమలాప్తండు మిమ్ము బ్రోచుతన్‌. 


తా. విష్ణుమూర్తి గరుత్మంతు నెక్కి స్పప్తలోకములు పర్యటించునట్టుగాగరుత్మంతుని 
సోదరుడైన అనూరుడు రథసారథిగా ఏడు గుజ్జములతో నేడు లోకములను, రెండవ 
విష్ణవువోలె సంచరించు సూర్యుడు మీకు శుభము లధికముగా నిచ్చుగాత. ॥92॥ 


చ. కమలము లుద్భవం బొసంగు కారణమై యచలోదయ్యప్రధా 
న మయిన ముజ్జగంబుపయినం గల ధామము దుర్గమంబుగా 
నమరం (బ్రసన్నకాంతి జతురాస్యత రెండవబ్రహ్మయో యనం 
విమలతరాత్మభూతి గల వే వెలుం గిచ్చును మీకు సిద్దులున్‌. 


తా. ఎవడు (బహ్మవలె, భూర్చువస్వర్గలోకములకు పైగా తేజముతో నిండియండున్నో, 
ఎవడు (బహ్మవలె (పతిదినము సృష్టి యొనర్చునో, (బవా నాలుగు మట్టు తన 
కాంతులను నలుదిశలను (పసరింపజెయునో, అట్టి రెండవ బ్రహ్మ యైన కమల 
మిత్రుడగు సూర్యుడు మీ కానందామీదుగాక మీ కానంద మిడుగాత. ॥93॥ 


చ.మలలిలయుం దిశల్‌ జలధిపాళి బయల్‌ కనులన్‌ మెలంచి వే 
ల్బుల నిలయంబునం దులనము ల్తలనూపని వేవెలుంగు ని 
మ్ముల విలయంబునందె నలుమూళ్లుయొడళ్లం జెలంగి పాపబు 
వ్వలు గల వేలుపన్న రథసాలునిం జేయు నినుండు మీ కగున్‌. 


తా. ఎవడు తూర్చుదిశ యందు కొండలను, సదులను, భూమిని సముద్రమును నతి 
త్వరితముగా వెలిగించునో, వేయి కన్నులు గల ఇంద్రుని రాజ్యమగు స్వర్గమున నెవ్వ 
డలభ్యుడో ఎవ్వడు ప్రళయకాలమున పండ్రెండు మూర్తులుగా ప్రకాశించునో అట్టి 
యత్యాశ్చ ర్యచర్య గల నూర్కడు మీక :౨మేలు చేకూర్చుగాత. ॥94॥ 


చ. కొలను నదంబు వాగు లలుగుల్‌ గల చెజ్వులు తీరభావముగ్‌ 
దొలంగు పయోధినీటం బడ(ద్రోను నమంగళ మార్చలేదు వే 


ల్ప్పుల నది స్నాతులం బరమపుణ్యులం జేయదుగాదె యన్యలో 
కుల నిత డేలం టోవ సురకుంజరుం డిట్టి యినుండు మీకగున. 


తా. ఎవ డుదయింపనియెడల సకల నదీనదములు, వాగులు, మడుగులు, కోనేళ్లు, 
వీనియందలి నీళ్ళు పుణ్యఫల ప్రదములుగాక వ్యగ్ధమగునో, ఆకాళగంగలో 
నీళ్ళనైతము, తమలో మునిగిన వాని పాపమును బో గొట్టలేవో అట్టి 
నూర్యభగవానుడు మీకు శుభముల నొసగుగాత. ॥95॥ 


చ. భువన మథోగతిం బుజిద మున్గినయట్లు తమంబు మూగుచో 
నవగతి లేక జ్ఞానము వియత్సుమమై గుయితేది కూర్కున 
ర్ల విధికిం బూర్వమట్లు (ప్రతి రాతిరి తన్నెడం బాయు లోకమున్‌ 
దవిలి యొనర్చునట్టి శని తండ్రి సుఖంబులు మీకు నిచ్చుతన్‌. 


తా. ఎవని యుదయము లేకపోయిన- సమ స్తలోకములు, పాతాళము వణకు 
వ్యాపించిన చీకటియందు మునిగిపోవునో, ఎవడు నిద్రావస్టయందున్న సకల 
జగములను మేల్కొల్పజేసి, సృష్టి నమానోదయుడగునో, “అనగా సృష్టితోనే 
యదయించునో ఆ నూర్యుడు మిమ్ము రక్షించుగాత రగ ॥96॥ 


ఉ. ఇక్కడి పశ్చిమా(ద్రి నిజమెంచిన నక్కడి తూర్చుకొండ యౌ 
నిక్కడ పండువెన్నెల పయింబడ నక్కడ నెండ మెండగున్‌. 
జిక్కండు దేశకాలముల చేతికి వానిన లోగొనున్‌ సదా 
యిక్కతనం ద్రిలోకహితు డౌ నుతుం డా తపనుండు మీకగున్‌. 


తా. ఒక ద్వీపమున నెండ కాయుచుండగా, మణియొక ద్వీపమున వెన్నెల 
వ. దేశ కాలములు సంధ్యాద్యవస్థా విశేషములు, వ. వశమైనవో, 
ఎవుడు తన పాలనా సామర్శముచేత లో కమునకంతకు హితము గావించునో అట్టి 
సూర్యుడు మీ కహరహము శోభనల నొసగును. ॥97॥ 


ఉ. వ్యగ్రము లగ్యసుగ్రహభహారిగురుల్‌' సముదగ్రలీలం బ్ర 
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవు గౌరతా 
భాగ్రతిం బ్రాగ్గిరి న్నిలచి ప్రాచీ సరాగసురాగగా, దినం 
బగ్రమునందుం జేసెడి గ్రహాగ్రణి మీ కగు నగ్రగస్థితిన్‌. 


తా. ప్రాతశై శ్రైలమున నుదయించి, వడివడిగా లోకముల నెల్ల పర్యటించుచు, చంద్రాది 
గ్రహములను వెలవెల బాజజేయుచు, మేరుగిరి శిలలకు పసుపువన్నె నాపాదించుచు 
జగచ్చేయము గలిగించి, ఎవ డేకైకముగా వెలుగొందుచున్నాడో, అట్టి గ్రహరాజగు 
సూర్యుడు ఘోరమగు మీ పాపములను రూపుమాపుత. | 98 ॥ 


ఉ. వేదగురుండు పద్మజుండు విష్ణుం డజేయుండు శూలి శంభుండున్‌ 
శ్రీదుండు యక్షుం డయ్యముండు మృత్యువు పావకుం డగ్నిమంచు డి 
ద్ధాదిపదంబు | అట్లని సుధాంధులకుం బడెనంచు నామ మ 
ర్యాదలు సార్థకంబుగం దనంత వహించిన ప్రొద్దు మీకగున్‌. 


తా. సామవేదమున కుత్పత్తికారణము బ్రహ్మ - బ్రహ్మ, మధువైరి యగు విష్ణువు 
అజితుడు. జడముడి దాల్చిన మహాదేవుడు శంకరుడు. మృత్యువు కాలుడు. 
అలకాధిపతి ధనదుడు. జాతవేదుడు, పావకుడగు అగ్ని - అని యిట్ల 


అమృతభోక్తలగు దేవతలకు, క్రియాగుణములు లేకయే డిత్తుడు - డవిత్తుడు అను 
నామములు కేవలము సాంకేతికములు మాత్రమే యగుచున్నవి కాని, దేవతల 
నామములలో గుణములను, సార్థకము చేయు నామము గలవా డొక్క సూర్య 
భగవానుడే. ఆతడు మిమ్మ నెల్లప్పుడు రక్షించుగాక. ॥99॥ 


. చుట్టము పక్కముం గురువు చూపును గావును జ్ఞాతి జ్యోతియున్‌ 
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియు దండ్రియు సదా 
పెట్టనికోటయై సకల పృథ్వికీ నన్నము నీళ్లు నిచ్చుచున్‌ 

దిట్టపు వెల్లులం దనరు దెవుండు మీకిడు వాంఛితంబులన్‌. 


తా. దైవమో, గురుడో, తండ్రియో, స్నేహితుడో, చుట్టమో, కనువెలుగో, రక్షక్షడో యని 
పరిపరి విధములుగా నేవని సర్వజనులు భావింతురో, అట్టి సర్వాకాలోపకారి యగు 
సూర్యుడు మిమ్మును నిరంతరము బ్రోచుగాక. |100॥ 


. నలుబదిమూంట, నాటీ ట, గనం బది రెంటనుం బద్నకొంట బెం 
వలరంగ నెన్మిదింట, నిరు పంక్తుల తేజము వాజులున్‌ హయ 
మ్ముల నదలించువాని రథమున్‌ ఘనబింబము సూర్యదేవునిన్‌ 
దెలియగ నమ్మయూరుండు నుతించిన శ్లోకోళతమ్ము మీరగున్‌. 


. పొలుపవుగంజేసె లోకహితబుద్ధి మయూరుండు సూజుల్లోకముల్‌ 
చెలువగు భ క్తితో బఠన చేసిన పుణ్యుండు ముక్తపాపు(డై 
బలధిషణాయువుల్‌ చదువు భాగ్యము సత్కవితార్థ పుత్రభా 
క్కలన నరోగతామహిమంగాంచును సూర్యుననుగ్రహంబునన్‌. 


తా. మయూరుడను కవి భక్తి పరశచే రచించిన యీసూర్యస్తోత్రము నూజు 
శ్లోకములను నెవరు ప్రతినిత్యము పరింతురో, వారికి ఆరోగ్యము, కవిత్వము, సంపద, 
బలము, తేజస్సు, ఆయుర్వృద్ధి, విద్య, ఐశ్వర్యము, ధనములతో సూర్యలోకప్రాప్తి 
చేకూరును. ॥102॥ 


దాసు శ్రీరామవిరచిత సూర్యశతకము సంపూర్ణము. 


a 


